MADRAS GOVERNMENT ORIENTAL MANUSCRIPTS SERiEs No. 19. 





భానుకవి పంచతంతి 
మో 


BHANUKAVI PANCATANTRI 


Edited Uy 


T. CHANDRASERHARAN, MA.,, L.T., 


Curator, Government Oriental Manuscripts Library, Madras. 
and the Staff of the Library. 


Under the orders of the Government of Madras. 


1951 





INTRODUCTION. 





In the Government Oriental Manus ctripts Library, Madras, there are 
two copies of PANCATANTRI by తంత Favi. chs 9 parm-leaf manuscript 
bearing ౨. No. 3025 which is in a much injured condition and the other a 
paper manuscript described undcr D. No. 2684 which is a restored copy of 
the palm-leaf manuscript. Some lines and words are missing here and there 
in these manuscripts. The first story and 2 portion of the second story at the. 
beginning of the fifth Asvasa are Missing, As ther3 was no other manuscript 
in good condition available to compzre and collate, the lacunae had to be 
filled as far as possible according ta tke sense and the context, 


Madiki Singanarya in his “SAKALANIT: S:MMATAMU” has quoted 
some verses from a PANCATANTRI. From this it is presumed that a 
PANCATANTRI should have existed prior to the PANCATANTRAS which 
are now availahle in the form of Camru. Particulars about this work are 
not known except its name. 


During the time of Sri rishnadevaraya three PANCATANTRAS were 
written in the form of Campu, the frst by Dubngunta Narayana Kavi, the 
second by Tippaya Bhaskaran Bhanu Kavi (the present work) and the third 
by Parvataraju Venkatanatha Kavi. 


Of these three, the work written hy Cuhagunta Narayana Kavi is the 
first. The present work by Bhanu Kavi is the second and the work by 
Venkatanatha Eavi is the third. According to the late Dr. Chilukuri 
Narayana Rao, Venkatanaltha Kavi was a contemporary of Acyutadevaraya. 


The author of the present work was a great rhetorician. He belonged 
to Srivatsa Gotra and was honoured in royal courts. He was well 
acquainted with the various modes of classical literature (Vide page 4 
verse 19) and was 2 devotee of Siva, 


From the colophon it is understood that Tippaya was the father of 
the present author and that the author was also known as Bhanaya. It is 
also known that he wrote this work at Vidyanagar during the reign of 
Sri Krishnadevaraya (Vide verse 51 Asvasa V). 


The author Bhanukavi has dedicated this work to Bhandaru Lakshmi- 
narayana also Known as Lakshmanmiantti, ‘and. i Lakshmayamantri, an. 
instructor of music and dance in the palace of Sri Krishnadevaraya, and 
the author of- “SANGITA SURVODAYA” in Sanskrit. In the introductory: 
portion of this work (Vide my Telugu Introduction page 5-7, Sanskrit verses), 
he has described the expeditions of Sri Krishnadevaraya and how he 
honoured him. . | 


These verses, while mentioning the victories of Sri ను పా 
at Sivasamudram, 4౭కి, Kondavidu, Kondapalli, Gobburu and Rachur 
and the erection of .a pillar af Pottunuru to commemorate his victory, ఇం 
state that Lakshmayamantri was 8 great favourite of, వగ Krishhadeya~ 
raya, that he was unequalled in the scienee. of: dancing and pale, that he 


1 


wrote several works on these subjects, that he was highly praised by the ereat 
poets and musicians of that time and that he had the unique title of 
Abhinavabharatacarya. Under the patronage of Sri Krishnadevaraya he 
wrote Sangita Suryodaya after a critical study of the views of.the earlier 
writers on the subject. This Lakshminarayana was of Bharadvaja Gotra. 
He was the grand son of Kesavamatya and Gauramamba and the son oft 
Vittalesvara and Rukmini. He mentioned Vishnubhattaraka as his Guru, 


The same Vishnubhattaraka is also mentioned by Bhanukavi as “నానావిధ 
కళా[పవీణత దిక్కుల వెలనీన భరతేము వీవు భట్టు” Lakshminarayana had also 


the titles of Sukshmalikhitacarya, Rayabayakara, Todaramalla and Abhinava 
Bharatacarya. 


PANCATANTRA 
In five chapters, each dealing with Mitrabheda, Mitralabha, Sandhi- 
vigraha, Labdhanasa and Asampreksakaraka, Visnusarma wrote Pancatantra 
a code of morals for the purpose of giving instruction to princes: in political 
science. In no time it gained popularity not only in India but also in the 
western countries and consequently translations of it in different languages 
have appeared. 


It is not out of place to make a comparative study of the three Telugu 
Pancatantras mentioned above. None of them has strictly followed the 
original in translating. Either some of the stories are omitted or many of 
them have been elaborated and in some cases there are deviations from the 
original. 


In the Pancatantra, Venkatanatha succeeded ‘in introducing 
morals and politieal science as a formality. He had the courage 
not only to incorporate lengthy descriptions but also to magnify the story 
into a full-fledged Kaya with all its lLlakshanas. The other 
two works, though small in volume and look inferior to Venkatanatha’s in 
poetic exuberance, are lucid, crisp and pregnant with meaning. Again 
in the clear exposition of the story with poetic exuberance and in introduec- 
ing dialogues, Bhanukavi’s stands second and Narayana Kavi’s first. Apart 
from this, these two works have many similarities. A few verses of 
Narayanakavi are found in Bhanukavi’s Pancatantri (Vide Text pages 73, 74 
Verses 70, 71, 72 and Narayanakavi Pancatantra Asvasa I1 —Verses 108, 109, 
HO 660.0. Its value is more as a book to be studied by all students of 
Ffelugu literature even as the well-known Niti Satakas are studied. The 
beauty of his style and poetic skill are clear from verses 277, 278 and 279— 


Page 49. A few of his rhetoric acrobats are explained in the Telugu 
introduction. 


| Finally my thanks are due to Sri Dea Sarabhayya, Pandit of 
thé Eibrary for preparing the press copy and correcting the proofs, and to the 
gangs Printers for కలల the printing in the best manner possible. 


గా CHANDRASEKHARAN, 
ఆజ ఈకజణ! పుట Library, 
10:12-51. 


పరిక 


చెన్నపురి. ప్రభుత్వ ప్రాచ్యలిఖితగ్రంఛాలయమున, నీ భానుకవి పంచ 
తంసత్రకం బ్రతులు శెండు గలన్రు ఒకటి తాళపత్రప్రతి. డి. నంబర్కు 8025, 
వెజౌకటి కాంగితపుంబతి. డి. నంబరు 26894. కాగితవుగ(బతి మొదటిదానిక్‌ం 
బుత్రిక. దీనియం దచ్చటచ్చటం గొన్ని పద్యచరణములున్ను గొన్ని పదములును 
లోపించినవి. పంచమాశ్యాసమున, "మొదటం గొంత [గంథపాతము గలదు. 
అసం(వేత్యు కారిశ్వమను నీ యెదవతంత్రమున, బహాుశః మొదటి కథయును 
రెండవ కథలోం గొంత భాగమును లోపించినవి, అశిథిలమగు ప్రత్యంతరము 
దొరకమివె లు వ్హభాగములను బూరించుటకుంగాన్ని సందిగ్గ స్థలములం బాభ్ర 
నిర్ణయ మొనరించుటకుంగాని యవకాశము లేమిన్సి తోంచిన రీతిని ఆయా 
స్థలములలో. బరిశిష్టభాగములనుబ, భావములను బోల్చికొని కొన్నికొన్ని 
వూరణములను, సందిగ్ధ స్థలములః బాళనిర్ణయములను 'చేయవలసివచ్చినది. 
అనువుకాని స్థలములను యఖాతథముగ న యుంచి ముం ద్రింసవలసీన ఇ్చెను. 


పంచతంత్రములు 


నిక సింగనావ్యలటసు తన “సక లనీతిసమ్ముతమునలో బంచతం[తములోని 

# 
వసి కొన్ని షనరినముల సుదాహరిం చియుంశుటవలన, నిప్పటి కుపలభ సమానము 
లగుచున్న చువూరూవములగు ,సంచతంత్రములకన్న ముందే, ఒక వంచ 
తంత్ర ముండియున్న ట్లు తెలియు మన్నది, కోని అది నామమా(క్రావశిష్థము., 


(శ్రీ కృష్ణ దేవరాయలయుగమున జంపూరూపనున వచ్చిన. పంచతంత్ర 
ములు మూండు, 


1. దూబగుంట నాశాయణ కవీది, 
2. తిప్పయభాస్క.రునిది (ప్రకృత కావ్యము). 
ర. పర్వతరాజు చెంకటనాథ కేవిది. 


ఈ మూండును, (శ్రీ కృష్ణదేవరాయల యుగముకః బరివిత వ్యవధిలోం 
నొంషెము, ముందు 'వెనునలుగ వెలసీనవి, 


~ 


నో || బాల్యేఒ సా సకల కలాకలాపయు.క్త 
స్ప(ప్రాణం సపది విజిత్వ గంగరాజం 
భం-క్వాఏ తచి వన సముద్రముత్క._.టం (డ్రా 
గాబాసం వ్యతనుత నిర్భరం ఫిబానామ్‌. 

నో ॥ దుర్హం జఉత్వాథనోఒసా వుచయగిరివరం తత్ర రావహుత్త రాజం 
బందీకృత్నాఒశు వృాత్యా యుధి నగనరవరే కొండవీడ్‌ ఫొండపన్ల్య్యై, 
జీవగాహం గ హీరా గజవతితనయం పాట్టునూర్చట్టణా(౫ే 
విశ్వశ్లాఘ్య వ్రతాపో బిరుదయుత జయ్యస్త్పంభమ్మువ్చైర్న సఖానీత్‌ . 

శో | సోఒయం కృష్ణన రేశ్వరో గజవతిం జితా తదియ (శియోా 
సాకం తస్య సుతా ముదూహ్య్యూ యవనమ్యా పం సపాదం తత; 
గొబ్బూూరు స్టలవాసినం సరభసం జిత్వాను విదావ్యతం 
హా స్త్వళ్వాన్‌ సతదీయదుర్ల మతులం రాదూరు మాద త్త వాన్‌. 
కృష్ణా ము త్రీ ర్వ సోఒయం యవనజనవదం వహ్ని సాత్తృత్య సర్యం 
ఫేరోజూబాద సీంబాద్యురునగర సమాఖ్యాని దుూద్పాణి జిత్వా 
ఛంక్ష్యామ్చైః పారతీకం కలుబరిగపురీం [డాక్‌ ససాదారక్టమానః 
కా (క్రా నా (న్యా వ్యాశృష్ణ్టనాన్‌ దోర్చలఘనమహివమా (తీన్‌ సుర 

(ల "౯లాపుతాన్‌* 
లీ ఉహ = జల క్ష్‌ పై ౦0 

న్‌ || తస్య శీ కృష రాయస్యు కృపా శరా చందమా; 
లత్మనారాయణో నావు వర్ణతే సరస్యాగణిః, 

న్లో ఈ భారద్వాజ గోలే సమజని శుతవాన్‌ కేశవామాత్య వర్వః 
తచ్దేవి గెరమాంబా తదవుల జళచే విజ్ఞ లార్యో వ రేణ్యః 
తజ్భార్యా రుక్మ ణీతి (పచురతరగుణా తణ్చు థోవూరగ శ 
లమ్మ్మీనారాయణోఒయం జయతి భువి యతస్సా సృదపత్యం సులమ్మా., 

శ్లో సోఒయం శ్రీ లత్మ ణార్యో భరతమత మతంగాది మార్డణ సర్యాన్‌ 
కృత్యా 'వేలాన్‌ (వబంధాన్‌ బుధ జన కవి సంగీత విద్యాధికానాం 
మౌళీ నాకంపయం స్తానివ డివి వ్రిబుథాన్‌ నారదః శిన్న రాదీన్‌ 
"భరామాొ (శే కృష్ణరాయ శీతివతి కవయా వరతే సరవ 
భూమా ౮ కృష్ణరాట్డు_తీతివతి కృషయా వర్ధతే రక్మువస్ట్యం,. 


vi 
శ్లో॥ సదాఒభినవళళ్లాది భరశాచార్య నానుకం 
బిరుదం ఛారణీ చకే ధత్తే చకమివాచ్వుతః, 


వనీ న్‌ క్‌ _ జో లా రా J న న 
బ్లో Et వ.క్మష్ట న లళ్వరస్య క సఏర్హ'ంచితాిం పాలక 
ముక్తా గుచ్చ శతానుబ వలయం ము;క్తాతేష త్రద్భయం 

అజా య్‌! నొ వాయ 
శళ్యన్న త్త మతంగజూాన్‌ మలహదీ వాద్యం నిజాంతః వ్ర 
న ~~, లే Pg == ల్‌ ఈశ? 5 = న్‌ 
స్ట్‌: నాజి సాథి త్య మసకృల్లమ్ము త పావవాన్‌, 


నో సాషమినా కృష్ణ రాయెణ సంసారానంద చి తవాన్‌ 
౧౧ జాం అలి 
లవమ్మ్‌ నారాయణో వ సర కార్య సాధన కాషణం, 


ఆనీ ఇటో హా కలో ఇ” ఆ అ & ద మిం 

న సంగీ రాన 3కు క ర్‌ు నిపువై (బ్ఫివిష్టు భట్రా POE: 
జ్ఞాత్వా దత్తీల కొహశాది భరత [గంధాన్‌ సుట్‌కాన్వ తాన్‌ 
భూమా కీర్తి శరీర రకుణధియా [గంథః కృతోఒయం మయా 


సంగీత (గహ యోగ ఏ తెధికతర సంగీత సూరోరదయః, 
న స్తీ 


గద్య॥ ఇతి (శీమద్విప్రకుల ధుర్య భండారు విజ్ఞ లేళ్ళశ నందన, సూత్ము 
అఖి తాచార్న, రాయబయకశకార, తోడరమళ్ఞ, ఆభినవ భ ర ఈళాచార్య శ్రీ లమ్మీ 
నా రొయణ వికచితే సంగీత సూర్యోదయ 'తాలాథ్యాయః (పథము, 


నై గ కములవలన; బ్రసిద్ధములగు శ్రీ కృష్ణ బేనరాయల యౌావనా 
కంభమునుండి (పవృ త్రములై న, శిననసము[ద విజయము, ఉదయగిరి కొండ 
వీశు కొండపల్లి విజయముల్కు పొట్టునూరున జయ._స్తంభ ప్రతిస్థావనము, గజ 
వతి విజయమును, గొబ్బూూరు రాచూరు విజయములు మున్నగునవే కాక, 
ర లక్మ్య మంత్రి రాయల కృ పాటీ రాబ్దికి. జం[ద్రుం డనియును, నాట్యసంగీతముల 
నవ్రతిమాసుం డనియున్కు దత్పతిపాదకములగు ననేక [గంథములను రచించి, 
నాంటి విద్యత్క_వులచేతను సంగీతవిద్యా ధికుల చేతను మిగులం (బశంసీంప(6 
బడినవాం డనియున్కు దన విద్యా (పాభవమువలన, ననన్య సాథారణనుగు 
“అభినవ భరతాఇార స్ట”చిరుదమును వహించినవాం డనియును బెలియుచున్నది, 


ఇంతియకారక కృష్ణ చేవరాయలవలన, బంగారు పాలకియును, శత 
నాకిక సబకాలం కృతములగు రెండు హా కిక చ త్రములను, మద గజము 
టీ! టి లి తావో నై 


vil 
లన్కు (పాభన సూచకముగు మలవారీ వాద్యమున్ను _రాజాంతేఃప్ర ముస, 
నాట్య విద్యాధివత్న నాగవమును గూడం బడనీన వాండని తెలియుచున్నది, 


ఖో త గెరణ కం లో అత ది ల న ed 

పభువాక్లిభ రిమున సమ_స్థవైభవములను బడసీ వూన్ల కాము. డైన 

యాయనఘు.%ు, ఫూర్వాచా-స్టమతముల నెల్ల బరిలీలించి కీరి శకిక రక్ష 
| క ణు ఎవి 

స శె యితే సంగీత లక్షణ ;గంథముల వన్నియు వాసీయుః సటుంగుసట్టు 


సంగీత సూకోషదయవను నీ మహాగంథమును కచించెనంట. 


-ఈ లమ్మ్‌నారాయణుండు భారద్యాజ గోతుండు, గారమాంబా' కేశవా 
మాతుల పాకుడు, కుక్షి ణీ విద లేశ్షర మంత్రుల పుత్రుడు. ఈతనిచేత నకు 
వుగాం బేరక్కెనయిడకిన విషు భట్టారకులను పంచతంత్రప్రసావమున, బె "నుకవి 
గూడ “నానావిధ కళా ప్రవీణత దిక్కుల వెలసీన భరతము విస్థుభట్లు” అని 
వేర్కొనెను, 


సూత్ము లిఖకాచాక్య, రాయబయకార, తోడరమల్ల, అభినవ భరతా 
చార్య అను నిని లక్ష్మీ నారాయణుని బివుబాంకములు, 


సంచత రత ము 


సంస్కృతమున విష్ణుశర్మ 'బాలశిమార్థమై, సకల నీతి శాస్త్రముల సారము 


నుద్ధరించి మిత్ర భేవు మిత్రలాభ, సంధి విగవా, లబ్దనాళ i అసం(వేక్ష్యు కారకము 
లను నైదు తంత్రములతోం,బంచతంత్రమను (గ్రంథమును రచిం వెను, 
నై 


“సకలార్థ శా స్తసారం 

జగతి సమాలోక్య విస్థుక "ర్కేదం 

తేంతె )ః వంవఖి రత 

చ్చకార' సుమనోహరం శాస్త్రం 
౫ వ్యుత్చ.త్తిలాభమునశై. బ్రథమాభ్యసనీయమగు నొక్క శబ్దశా స్ర్రము 
నభ్యసించుటే పండైండేశస పట్టును. కిమ్ముట్క ,.మస్యాది ధర్మ శాశ్త్రములును, 
కొటుయాధ్యర్థ. శాన్తములునుు వాత్భ్యాయానాది శామకాన్తములును. నేర్చి. 


i 
ననే శాని వురుపార్గవివేకము సిష్ధింపదు, మనుహ్య జీవితవ్యవధి యత్యల్ప 
మును అనిశ్చితమునుగాన చిరకాల పరిశ్రమ సాధ్యములగు నీ శాస్త్రములను 
విడిచి సులభ మార్టమునః బిన్నలకు సకల నీతిశాస్త్ర సారమును బెలిపి బోథా 
న్వితులను జేయుట. విన్లుళ ర్మ ఈ నీతిశాస్త్రసంగ పామును రచియించెను. 


నాటినుండి యీ (గంథ మొక భారత బేళమునంబేకాక, వరబేశ భాషల 


యందుం గూడ బరివ ర్రితమై మిగులం [బయోూజనముకలదగుటవలన, బనాళ 
(వభారముగ లదయె వ్ట్‌ను, 


ఆంధికరణ పద్దతులు 
య 


“తెనుళననం జంవూరూసమునం బరివ ర్హితములైన వై మూండు |గంథ 
ములయొక్క_ యాం ధ్రీకరణ పద్ధతులను, ఒండొంటితోం బోల్చి యించుక పరిశీ 
లించుట యిట నక్రస్తుతము కాదు, 


కం॥ కోవ వ్రసాదగుణములు 
భూపాలునియందుం చెలిసీ బుద్ధి నధికుడై. 
బాసల విరహిత హృదయుం 
డై పెంపునం గొలువ నధికుండగు నేనకుండున్‌, 


_—-భానయ. 
కం॥ కోప ప్రసొద చిహ్నము 
"లే పార్థివునందు గే త్యుం 'జెతంగి చరించున్‌ 
దీపించి వాండు నృపుచే 
'నేపారంగ ముంతుేక్కు_ 'నెక్కుడు కరుణన్‌, 
నారాయణకవి, 


కం॥ కోప (ప్రసాద చి త్త 
వ్యాపారము శెజీంగి కొలిచి నర్తిల్లు భటుల్‌ 
భూపాల బావుకశౌఖా 
రోపితులై, యుంద్రు చనవు రొక్కంబవుటన్‌. 
ఎ నైంకటనాథుయడ, 


కం|| ఒరులాడిన వాక స్థిమ్ముల 
సరవిం (బ్రతివాక్యములు రసస్థితి వొడమున్‌ 
ధరణిని బీజమ్ములు దా 
మురువృష్టి ని. బొడము కరణి నుచితమ్మ గుచున్‌ స్ట 
= ల నయ. 


కం॥ ఉత్తరమునం బొడమెడుం (బబ 
త్యు_త్తర ముత్తరములేక యుత్తరమగునే! 
హా త్తిన సువృష్టివలనన్‌ 
విత్తులకుం చొడమినట్టి విత్తులం బోలెన్‌. 


== నొ రాయలాక వి, 


కం|| తొ డవుల (క్రియ భృత్యుల నిలీ 
చెడి చోటుల నిలువవలయు పృథివిశుండు వెం 
వడర నటుగాక తక్కి_నం 
దడంబడుం గార్యములు దద్వాధంబునం దలయన్‌ 
——భానయ, 


గీ] కనక భూవమణ సముచిత కుమా క్రి 
కమ్ము లోజోనం గట్టిన కరణి నధిక 
[విధుల] పతిపిొత ముతులందు వెలయు భటుల 
గవార్పు సిరి కన్య పురుషుల గూర్చం జనదు, 
_-భానయ. 


కం|| నరపతి భ తులం దొడవుల 
నొరన్‌ తగిన నెలవులందు నునువక యున్నన్‌ 
జరణమ్ము న జూ-డావమణి 
శిరమున నందియయుం బెట్టు చెలువము గాజే! 


గ. కుందనము గూర్చు ఫండమై ఫాందు పడిన 
పృథల్బ రత్నమ్మ వెండిలోం. బెళ్లునేని 


౭ 


రత్నమునకేమి కొెటింతగు! రాజు బంటుం 
దగిన వనిం చెట్టకుండిన తగను-కాక. 


నారాయణ కవీ, 


కం॥ శిరమున మకుటము, రశొనాః 
భరణము కటి, నూపురంబు పదమున బో లెన్‌ 
గురు బంధు భటుల నిల్చు న 
మరు నుత్తమ మధ్య మాథను న్రానములన్‌. 


ఆ|| వ అధమ వృం్త్‌ కథికు నవురించు పతి తిట్టు: 
గుడుచు గాదె! యారకూట కటక 
కలీతమణికి నిందగాద్య పానర్చిన 
కుత్పితుండు నిందం గుడుచుగాని, 
"వేంకట నాథుడు, 


సీ] అరయ జాత్యంధున కద్దమ్ము. జోప్రు చం 
దమున నరణ రోదనము మాడ్కి_ 
చెవిటి కేకాంతమ్ము సెప్పిన కరణిం గృ 
తమ్నుని తోడి మిత్రత విధమున 
జడధిం జిన్కిన వృష్టి. వడువున నూపషర 
స్థలమునం, జట్లు వీజముల పగిది 
పషండుండు కన్య విచారించు పోలిక 
వందికిం జందన పంక మట్టు 


నతి వివేక 'విరహితాత్ముండునగు మహీ 

పతికి నాచరించు హితవు, నిమ్ఫృ 

లంబు నీతిఘనక ఛా చతురుండది 

తెలియ వలయు లము! తీస మేత! 

_--ఫొనయ, 


నీ! జూరూణాటవీ రుదితంబు:. జేసినయట్లు 
న | $ =) 
చద శవంబుం నై నెసినట్టు? 


ail 


నిర్ణలంటై. నచో వీకజం బిడినట్లు 
న్వ్‌ చోటను వితు వెటినటు 
రద వ ్డు 


త స. తోక జక గా గట్టిన యట్లు 
వి కేకాంతమ్ము సె వ్పీనట్లు ' 
తనరం జీయనకు నద్దమ్ము జూాకినయటు 
ది గగ 
వా ఇం (జి 
పెలీిమడిలోొ నెయ్యి (విల్బినట్లు 
చాల నవివేక్‌ యమున జనవ ణ్యం 
6, రఈ€౬ క్ష 
దగిలి కొలుచుకు నిహ్ఫులతర(ంబు "నేయు 
నేవకులెకెల భంగి విఢేసబుది 
గ WG 
నిల వివేకంబు గలరాజుం గొలువవలయు, 
అజ రాదురా జన 


తలా 


బవుుళాంధ కారము వావ దివము, జీవ 
* " నంబుల చాంటంగ నావు భద 
దంతావళముల మదం బణంహగ నంకు 
శము, పన్నగముల రోషంబు చెజణుప 
గారుడ మంటత్రంబు, ఘనత రాఘ్టుంబుల 
పారియింవ భర్ము ను, నతి దరిచ 
బాధ దీర్పంగ సంపద, శోకముల నోటు 
పబుస నానా కళా పౌెఢినుయును 
(బేమమున నబ్దభవుండు కల్పంచెంగాని 
చేయ నోవంగ లేడయ్యెం 'జెనంటి హృదయ 
డంభ మొక్కి_౦త మాన్చంగ, ఛాత్రిలోన 
లాలితోదార! విక్ఞయలక్షు ధీర! 
—_భెనయ, 
ఛం కరనిధిం చాట నావయును సంతమసం * బడంగింప దివ మున్‌. ": 
వతకరిశిత్ను కంకుళము వాయువు గూర్చం( దాళవృంతమున్‌ 
వరవున వేసె సె బ్రహ్మ పడివేలవిభంబుల మూర్చచ్విత్తవి , 
స్ఫురణ మడంపశేక తలపోయుచు నీష సడ క 
నా రాధకి, 


wii 
చం॥ తిమిరనివారణక్రియకు దీపము, వారిధి ని _స్థరింప బో 
తము, చలిం బావ వహ్ని, రవితావభరం బడలింప న్లాతేవ 
(తీయు, కలుషమ్ము లం జెటుప ధర్మను బాల్పడియుండు గాని య 
క్కో_ములజుడున్‌ సుఖోద్యముండు గాడు దురాత్మునిం జక్క_౯జేయంగన్‌ 
---వనంకటనాథుండు, 


నీ సుజనులకు "లేమి, (గ్రహపీడ సోమ సూర్యు 
లక్కు భుజంగేంద మాతంగ శకున సంచ 
యమున కరయంగ బంధన మాచరించు 
నలఘుతేరమైన విధి శ క్రిం చెలియవశ మె! 


శా|| తారామార్లమునం జరించు ఖగసంతానంబు వారాశిలో 
నారూఢ స్థీతినున్న మోానతతి డై వాధీనతన్‌ భూజనో 
(గారంభంబునం గాదె చిక్కువడుం గాలాతి శమశ్రీడ నె 
'్యారల్‌ నే రృ రుపాయ లెరన్టిబల గర్య తూస్చతిం చెంపాందినన్‌, 
జ నరః 
కం॥ (గవాపీడ చంద్ర సూర్యుల 
కహిగజ విహాగముల కుగమగు బంధనమున్‌ 
బహుమతికి దరిద్రత్వము 
విహితంబుగం జేసిన విధి నేమందున్‌, 
చం॥ అరుదుగం జేరరాని గ హనాస్ధులం (గుమ్మ లు నాఖగాండజో 
' తృరములుం జిక్కు6 చెన్గలలం, గానవు దుర్నయ సచ్చరిత్రవి 
'స్ఫురణము 'జెల్వి స్థానబలమున్‌ మజియెయ్యదియాం గదా! శ్రియా' 
పరుండవుచున్‌ (గ్రహించు విధి (ప్రాణుల దవ్వులం చేలుసాచుచున్‌. 


_-నోరాయణ కవి, 


శ॥ సరస్సుల నశ్రములొ మలయజంబులం బన్నగశరాజు శేతకీ . 


కరునిం గళంకమట్లు నధికంబుగ దుర్గశ లుర్భిలోన స 


త్పురుషులం బొందుచుండుః దము వూవ్వకృతంబగు పాతేకమ్ము నన్‌ 3 
—భానయ, 


చం॥ లలితపకీర పాదపములన్‌ జిలువల్‌ గమలోజ్ఞరలజ్ఞల 
స్థలముల (గాహముల్‌ గుణుల చక్కి_€ బరవతికూల దుర్దనుల్‌ 
పాలుచు నిధాన జూతముల భూతములుం గమనీయ మాయీ.కా 
వళి సరఘుల్‌, సుఖంబులకు వారని విస్ను మూ "లేర్పడుంగడా! 
= నెంకటనాథుండు, 


చం॥ మలయజ భికలమ్ము లగు మాటల 'జేల్చును వచ్చినంత. బెం 
పలవడ లేవ జూచును (బియమ్ము లొనర్చును లే తనవ్వు వె 
శన్నైలలు ముఖేందునం దమర నిష్థంరదంభము మానసమ్ము నన్‌ 
దలముగం బొల్పు దుర్దనుండు థాత్రితలమ్మున లత్ము ధీమణి! 
== భై నయ. 


మ] పురతః (ప్రాంజల్సీ, సాశ్రు దృగ్దలజుం డుత్ఫుల్లాస్యు. డాన్లేషణా 
చరణారంభణ "క్రీళ్ళి స్యత్చియ క థా సంవ్రశ్న దత్తాధికా 
దరుండు న్మాయి బహిర్మ హో మధురుం డంతర్లూఢ హోలావాలుం 
డరుబే! దుర్భనుం డెంత శిక్ష్సీతుం డపూ ర్యాఖర్వ నాట్యాచితిన్‌. 
_--పెంకటనాథుండు. 


ఈ యుదాహరణములనలనఈ దుల్య విషయములవై జాలువాజిన యీ 
మువ్వురు కవుల వాణీ మార్టములలోని భేదములును 'దేటపడుచున్నవి, సరళ 
మధుర విధుర గమనములగు నీ మూండు కవితా ప్రవాహములును నేక విషయ 
మున సంగమించి గంఫీరముగు నీతిళ్శాస్త్ర తీరమున? డెనుళప (ప్రజకు సుల 
భావగాహా సౌఖ్యమును |బసాడించినని, 


ఈమునుర్ణికు కన్చలును, మూలములోని కథల నన్ని (టినో యథాతథముగం 
ఇని లెనిగించినవారు కారు, చెక్కు. కథలను విడిచిరి, కొన్ని కథలను 
మూలభిన్నముగ నిర్వహించిర.. వోయే కథలను విడిచిరో వయ కథల నీర్గోవా 
ణముసగండ్లే ధర్న మ్య్లమూల-నవలంపి5పరో; యించ్ను-నిరోవించుట కవోకోశ ము? 


శశ 


ఇాలనందున, వేంకటనాథ నారాయణ కవుల కావ్యములలో 'లేనిదియును భాను 
కవి కావ్యమునందు మాత్రమే యున్న దియునగు నొకకథం యిచ్చట బేర్కొనయడు 
ఛున్నది, అది యొక రాజకీరమునకును వేశ్యకును సంబంధించినదిమై. వ్రైతవ 
మును గాతనముచేతనే జయింపవలయునన్న యంశమును |బ్రతిపాడించు చున్నది, 
భానుకని (గంభమున (బథమాశ్యాసాంతమున నిది కానవచ్చుచున్న ది. ఈ కథ 

కదిరీపతి “శుక్ర స ప్పతి”లోం గలదు, దీనిని భానుకవి సరసముగ నిర్వహిం చెను, 


వేంకటనాభునకు నీతివిషయ మాలంబనమాతము. కథావి స్తరణము 

నను, వర్లనలను బ్రవేశవెట్టుట యందును, స్వాతంత్ర్యమును వహించి యాతండు 

తేన గ్రంథమునకుం గావ్యముద్రను హా త్హించెను, బాలానబోధన ఫలమై కథా 

చృలమునం (బవర్షిల్లిన నీతి ప్రపంచనమున, నీతని కాన్య్టగుణలోభము, ఉక్షి 

జటిలతషమునకును, (బ్రౌఢ నర్లనములకును నెడమిచ్చినది. కావ్య దృష్టి చే నివి 
సంభావ్యము లే యగును, 


నారాయణ కవి (గంథమును భానుకని (గ్రంథమును గావన్థ గుణముల 
యందును బరిమాణమునందును వేంకటనాభుని కావ్యమునకుం గొండికలయ్య్యూును 
వివమీళార్థమునందు; దాత్సర్యము గలవియై వాని ప్రయోజనమును నెరవేర్చు 
చున్నవి, 


భానుకని [గంథముకన్న నారాయణకవి (గ్రంథము కథా పరిస్ఫ్సుటత్యము 
నను, వర్లనా పరిపోషమునను, సంభఛామణలయందును నించుక వాసిగాం బొడ 
కట్టుచున్న ను, ఈ ెంటికిని జై లియందు సాదృళ ప్టము గలదు, ఆ సాదృళ ఫ్ట్‌ము, 
అక్క నె బ్లెండ సాదృళ ఫ్ట్‌ము వంటిది. నారాయణకవి (గ్రంథములోని పద్యము లే 
నాలుగు భానుకవి [గంథమునందును గానవచ్చుచున్న వి. 


కం|| పరచేళమె నిజ దేశము 
పరులే బాంధవులు ద్రవ్య పరిపాలునకున్‌ 
ధరణి నసాధ్యం "చెయ్సుది 
పరమార్థం బిదియె నూత్న భరతాచార్యా! 70 


501 కులసతి ne జొట్ట 
న్ములు వాయుదు రొరులు కష్టప్తుం ఇలుకుల ని 


vl 


మ్ము లనాడం వొడంగుచుందురు ' 
కలియుగమున ద్రవ్యూహీనుం గరణిక లమ్మా! 7] 


. కం! మృతి బొందిన నరునై నను 
హితులెల్లను జాోయుదురు మహీస్ల స్థలిలోనన్‌ 
మతిం దలథయం 'బేడం జేరరు 
బతివూలిన నొరులు నూత్న భ క తాభాళ్య్యా! 72 


చం॥ అతి బలవంతుడై న వినయమ్ము న నాతనితోడి మైతి సం 
తేతమును నిశ్చాలంబగు మనమ్మునం చేసీ నిజ వ్రబేళ సం 
గతుండయి పొల్పుటొప్పు, నది గాదని యొండొక చేశ మేగినన్‌, 
ధృతి మెయిం బోరినన్‌, వినుము ధీయుత! నొచ్చు నతండు నేరమిన్‌, 


వె మూండు కందములును నారాయణ కవి గంథమున 2వ యాశ్యాస 
మున 105 109%, 110. సంఖరలలోనుు దిగువ చంవకము తృతీయశ్వాసమున 
80వ సంఖ్యలోను గనంబడుచున్నవి, నూత్న భ ర తాచార్యా! కరణిక లకూ! 
అను సంబోభనలు మా(తమే భానుకవివి, 


ఇంత [గ్రంథము (వాసీన కవికి నీ నాలుగు వద్యములను నితరకవి 
కావ్యమునుండి యెరవు అెచ్చికొనుటకుం గల కారణము తనకుం బూర్వుండగు 
నారాయణ కవియందు నీతనికున్న గారవ భావమని యూహించుటకన్న వేతొ 
కటి సమంజసముగాం టు Se 6 గారణ మనే కలాన్ని 


థికౌసముచిత క బాలు రెల్లరును నీతి శతకములనువ లె 
గంఠస్థము శాయుటకు ననువగు సకళశైలిలో నీతి సారములను దజిచుగం గంద 
ములు, 'తేటగీతులు, నాట వెిలందులవంటి చిన్న చిన్న వద ఫ్టములలో సూటిగ నవు 
నంచి ధారణయోాగ ర్థిములగునటుల భానుకవి సంతేరితచెను. _ కావ రగు 
సంపాదనమునందు కన్న చాలావబోధనముగ నీతులను బొందోపజుచుటయం'ే 
యితనికి దృష్టి యెక్కువ, వట్టనుటవలన నిందుం .గావ్నగుణములు కొఆవడిననని 
కాదు, వానిక్రై ప్రయత్నము లేదని. భావము, 


ల! 


స్వచ్చ సుందరవుగు నీతిని ఇ లీ బహు సలనములయం దిటు జూలువాటు 
(| ర్న థి ౧౧ 


చం! నృపతి మదో ద్ధతుండయిన 'నేర్చున మం|తివరుండు రాచ కొ 
వ్యవు సకనుల్‌ వ్రజావితతి నంటని యాపద, మంచివేళం చె 
లిపడగం జెప్పి వాని యవివేకము మాన్ని హితంబొనర్చినన్‌ 
విపులయళమ్ము నొందు గుణవిశ్రుత! విళ్ఞయ లశ్ము ధీమణి! 

చం॥ గురు వెలయన్‌ (బథాని, నృపకుంజరు నర్భకురీతి, నీత్రిథొ 
స్త్ర రుచిర చిత్తు జేసి పరరాష్ట్ర) సభాజనమెల్ల మెచ్చం చెం 
పరుదుగ సుండెనేనిః దను నత్యధికంబగు నూత్న భోగముల్‌ 
సిరియును గీ ర్హిబొందు నిది సిద్ధము నికయలక్మ ధీమణే! 

ఉ॥ ఆరసీ చూడ రాజు సుకృతాంచితుండై నం దదీయ నేవకున్‌ 
(గారప్రు మంత్రి డానసిన నకుంళమతిం బ్రజ తల్లడింపుచున్‌ 
చేరదు నకమున్న సరసీంబల్కె నుగఫణీంద్రమున్న థా 
(త్రీపహమట్టు వాని గులదీపక! విజ్ధ యలక్ష్ము ధీమణి! 


(పయాగ విశేషములు 
లతుణజ్ఞాండని వేర్కొనంబడిన యీ కవి కావ్యమున గొన్ని నీహోర 
శేశములనంటివి, “విస్ణుళర్మను” (విష్ణుశర్మ -ఆను]మున్న గునదంత తత్సమపద 
సంధులును, “మేసచ్చటి”, “అణంగున్న” మున్నగు క్వర్థక సంధులును గాన 
వచ్చు చున్నవి, 
కం॥ “లాంగూలంబ ల్లార్చి 
మాకగుచు” మున్నగు ఫూర్ణబిందు ఖండబిందు [పాసములును, 
కం॥ *ఆకంట చేతను మరలు 
(పాకట ఫల సంక వామ్ము" 


మున్నగు సబిందు నిర్చిందు (ప్రాసములును గానవచ్చు చున్న వి. ఆక్మార్థ 
మున నను ప్రయుకృవాగుోొను”థాతు వుండవలసిన స్థలములలోలోబుచ్చుక, 


xviii 


“సుక, “నిర్మించుక” అను రూసనులును, “రాజుకు”, *భూతలాధిపుకు” 
నున్నగునగాగమ విరహిత రూపములును గానవచ్చుచున్నవి. “దంక్షింంచి" 
యను ప్రయోగము కనబడు చున్న ది. 


“వానగాలిచెత వడ లెల్ల (సుక్కెను 
ఒడలని సంన్కరించిన యతి భంగమగును, దీనిని. గవి బుద్ధి ఫూర్వ 


కముగనే వాడినట్లు తోంచుట వలన నళ్లు నిడువం బడినది, 
ప్రథమాశ్యాసము 268 వ పద్యము 
కం॥ “మృతి వొందినట్లు డెలిసిన 
యతనిం బొడగాంచి వార లానల నిడి యం 
చితగతిం జన నతిగర్విత 
మనస్కు_(డై యా భ నిష్యమతి యున్నంతన్‌ ౫ 
' అను దానిలో నాలుగవ చరణమునం (ఖౌస భంగ మెనది. ప్రత్యంతరము "లేమిని 
సౌధు పాఠమును బోల్ప ననువు పడ లేదు, 


“అత్రి గ రత 
మతియగుచును” నా భవిష్యమతి యున్న ంతేన్‌, 
ఆని చదివి కొనిన సరిపడును, 


గుణాభ్యర్థితమగు నీ కావ్యమున నిట్టి యల్బదోసములు పరిగణ 
నీయములు కావు. 


దీనిని ముద్రణమునకు సిద్దపజిచి వ్రూఫులను జూచిన శై |బరీ పండితుడు 
(శ్రీ మల్లంపల్లి ల్లి శర భేశ్వరళర్మ, సంస్క రణీయుండు, ముద్రణమునం దగు శ్రద్ధగా కొని 
దీనిని మేలుగ రూపెత్తించిన * “ స్వతంత్ర * ము|ద్రణాలయను వారికీ: గ్భత 
జ్జ తాభినందనములు. 


చి, చంద) శే గెఖరన్‌ , 


షయ 


“వ్ర(ద్రిర్సి ప్రకా 


వపథమా శా సము 
(మిత్ర భేదము) 


ఆనకతౌరిక్ల శ 
కధా (పారంభము 
వర్ణమొను(డు - సంజీవకము 
సింగళకుందు-.కరటక దన స్ట i 


4 


శివళర్శ్మ .. అహాఢభూతీ ., 


తంతు వాయుండు పష. స 
కాకి _ పాము he casa 
ఎం డ్రీ - కొంగ we al 
సీంవాము - కుందేలు "6 
నల్లి - సెపీను 90 466 
దమనకుండు ౬ సంజీవకము  . అ 


ఓం _ రౌక జంబుక వ్యా(ఘములు 
కాకి హంస 


“+2 కతి 


ట్‌ట్టిభ దంపతులు పమ పష 
తాంబేలు - హంసలు వ్ర 
అనాగతవిధాత, ఉత్పన్న మతి 

భ విష్యమతి 
పలిముఖు6ండు = సూ వీముఖుండు 
భిమువు - కిరాతుడు 


ధర్మబుద్ది - దష్ట్రబుడ్ది 
కొంగలు = ముంగీస 
ఇరువురు వెళ్ళ మతులు 
రాజ కీరము = గణిక 
ద్వి తీశ్వాసము 
(మ్మిత లాభము) 
లఘపతనకుంఢను వాయసము " .., 
చి(శ్రగీవుండను పొవురము ‘ee 
హీరణ్యకుండను నలుక 44. 4, 
అభు పఠేనక _ హీరణ్యకులు ee 


0 2౫ 


1 
12 
22 
28 
27 


29 
88 
త్‌ 
గి 


సూచిక 


నుంథరుండను తాయీలు ఓ. 
ఇరువురు సన్నాసులు వత్‌ స్రీ 


ఎలుక జా గజమీధునము 09 94 
శాండీలి యను (బావా ణీ వ 
బోయ = నక్క టు జః 
చి తాంగుండను లేండీ as చ 
వ్యాధుండు _ మిత్ర Mean బ్లేక్‌ 
తృ తీ యా వ్యాస స 
(సంధి వ్యవ 
ొకోలూకములు 


గార్టభము. _ చేని కౌపరి 

వనుంగులు - కోంచేలు భ్‌ 

చన కపింజళములు = ముసలి పిల్లి 

ధూ ర్తులు - |శ్రో(గ్రీయు(డు 

వృద్ధ పణిక్ర్రు_ _ స్ట క 


చోరుండు ... (బహ్మరాతేసుం న 
రథ కౌరుండు _ వాని a హః 
మునీ _- ఎలుక 
పానము - కప్పలు hs 
చతు రౌ థా నము 
(లబ్లనాశనము) 
వానరము - మొసలి wis ళా 
నక్క - గార్లభము we Ga 
సిటు (డు ణు వేళ్యమాశ తక ey 
(బావ్మాణుండు 'రౌజు 66 యా 
పంచమా ఛా సము 
(అసం పేక కారకము) 
(ఛాన్మాణుండు - ముంగిస ఎనక 
వైస్యండు = మంగలి we. స 
సీతుండు . ఆనవీతు(డు 48౪ eg 


గురు శిష్యులు శిశతి 28 


68 
69 
70 
71 
72 
75 
77 


£1 
86 
87 
89 
92 
94 


97 
99 
102 . 


107 
114 
117 
119 


122 
128 
127 
128 


వాచా ధరి సా 


il 
18 
21 
81 
84 
లీక్‌ 
40 
46 
47 


ర్‌త్తీ 


7] 
78 


88 
84 
88 
ర్‌ర్‌ 


101 


109 


11 
Jal 
al 
128 
124 
124 
125 


దిద్దుబాటులు 


తప్పు 
సుత బోచు 
జలఅనిథుల్‌, ననథి 
ష్ణ రి ష్టుండ 
విస్ట్‌య we తీ! 
సంపద జత. 


_ వధ, 


బొక్క చు తన్ను, 
నూతన 
మానవ నాయక! ఆలు 
సంపదలను 
చానములకంటి 
మన స్కు_ డైయా 
నుఖంబుం డె 
యటచు 
భూత ధాతీ 
మొంసములట్ల నెపుడు, 
విజ 
మార్థై 
వీన మెం మది 
మెయి పోకళథో 
నిలువమనిన 
నీపెళ్వండవు 
సెప్పమున్న 
నీ యాప్పలు 
గూబ 

ల్‌ 
అత్మధీమణి! 
కవీపుంగవ? . 
మూ క్తి! . 
చెప్పుల పరడుం్ర 
దాత్సక్యము న్‌ 


వంతాఫుండగుచు 


దండమ్ముల్‌ 
* (బాసభీ ంగము, 


పప్పు 
సుత పోచు 
జలనిధుల్‌ వనధి 
పర్తి పండా 
(దిప్పయ భౌస్క_కేం[ద! 
([బుభవర్ల థీమ్ముల్‌ €) 
సంపద బెంపొంద 
దుగ్ధ ములు 
వథ, 
బొక్కు చు6 దన్ను 
నూత్న 
మూనవ నాయక 
నంపదలును 
దానముల కంటు 
నుతీయగుచును నా 
సుఖంబుం జె 
యటంచు 
భూత ధాత్రీ 
వొంసములట్ల యె పుడు 
బిడ్డ 
మూూర్టిసై 
విన మె! వది 
మెయి౭బోకినన్‌ 
నిలు ప్ర్రమనివ 
నీ వవ్వండవు 
సెప్పుమన్న 
నీ రావులు 
గరాబలెల 
అవ్మధీమణీ! 
కపీ ప్రుంగన! 
మూ రీ! 
చెవుల పండును 
దాత్సర్యణున న్‌" 
సంతష్ముండగచు 
దందడముల్‌ 
స భంగము, యతిభంగమును, 


వరా se వ యాశ్యాసము 98 వ పద్యము న సచీకును గల నటన కళద్రోంద్ర పరక యును, ' 
“నింప (కీత యందును బమోదవళిమున ననున్న దొరలినది. వాని యరధ అసున్న. హు. 


భొనుకవి పంచతంత్ర 
ప్రథమాశ్వాసము 


శా॥ శ్రీరామా కుచకుంకు మఛ్ళవి, లస్మవ్బీ కౌస్తుభస్ఫూర్తి కా 
ఛారంబై యురమంతయుం |బథమ 'సంభా్యారాగ బాలార్క కాం 
త్యా రూఢోదయ శై లరీతిం దనరన్‌ చా(సన్నుుతుండైన శృం 
గారా ధీశుడు పంక శేళ్ళరుండు లక్మా నూత్యుం (బోచుందగన్‌॥ 1 


ళా గెరీచి త్ర త సరోనుకాళము వియద్దం (గాయరీ) చం[దాకే 
కా రాజన్మ ణిమాళీ, పారిపద సంఘ 'సోతపాత్రుండు, గం ' 
భీరోదారగుణుండు శంభుడు .రహిన్‌ (చెంపొందు గత్షీంచు వి. 
జ్యా "రాజీవభనున్‌ , మహావిభ్గవు -లమ్మూమూత్య చూడామణిన్‌॥ 9 


ఉ॥ వారణ రాజనక్ట్తు (డు దివాక గర న్టీత్రస్ట రామోరాధిపాం] . 
భోరుహ ధు కీ సురవూజిత పాదతలుండు విఘ్న నీ 
హారవి పొటనార్కు_డు గణాధిపుడీ కృతి [నాథు భూమిభ్ళ' 
దార సభాంతర ప్రణుత వాగ్విభవాన్నితుం "చేయు వెడుక న్‌ 


లవి 


ము! అరవిందమ్ము న నున్న యట్లు నిజగేహంబందు' వ ర్తి ంచి సుం 
దర తాపోయు [రనామయ. ప్రచుర సత్సంతానముల్‌ -గంధనీం ' , 
ధుర వాహ ప్రమదా మణీ వనగృహస్తోమాది శై శ్యర్యుముల్‌]. ' 
* గరుణా పాంగములన్‌ [బయో౭స్థీసుత] సంకల్సించు Geo క్క 


మ కమనీ'యోజ్ఞ జ్వల భాగ్యుం జేయుక' మజఈారణ్య మేహర సం 
“భుతు "చి త్తమ్మునా పాతివాహినిక్ష 'భాశ్రరజోవ్వే పాకీన్‌య్‌ 
:-కసనియునీంద్రస్తుతమార్శిమై' యభవు నతంబరయ పర్తితరు' శ్రితవ 2. 
'! తమ (హీభ్ళత్వుతు బోరు ఈ లకు విభు మందారాభ" వశ్రాణనుక్‌ BLUE 


ఉ॥ అంబుతు హోసనానన గృహాంతర ఛమునన్‌' స ోత్‌ 
కంబులేతం బూజంనోని + రీసీత వ్రభలన్‌ 'ఉరుంగకే న 


లై భ్లానుకవి పంచతం తీ 


య్యం బుజనేశత్ర విద్యలకు నాకర మయ్యొఢడి దేవీ భారతిన్‌ 


గంబు సమాన కంఠి నధికంబుగం గొ ల్పెదం గార్య సిద్ధికిన్‌ / 
3 ఇ 2 క్ర 
వ॥ అని యివ్విథమ్మున నిష్ట దేవతా (నమ్మ చస్కీ 8 


న్‌; అఖిల జనులకు రావు కళానృుతమ్ము 
గలుగం (బ్రవహింపం జేసిన కవివేణుష్ట 
సుభగణారితు మునిజన స్మోతపాత్రు 
నేక మనమునం గొల్తు వాల్మీకి నెపుడు॥ 9 


కేం!! భారత వాగ్భణితులను న 
చారత కలీ కలుపతిమిరమణంగించుచు వి 
ద్యారూఢినవనిం దనరిన 
పారాశర్యుని నుతింతుం బరమ్రీతిన్‌ | 10 


లై 


"కావ ఫ్రత్రయము నాటకంబులు రచియించీ 
ఘనకీ_ర్టి నొందిన కాళిదాసు 

(నహరీశహా) రుల విద ్రలచేత మెప్పించి , 
యుర్న్వింబేక్షనిన మయూరు వొబ్లుల 

'దెలుంగునం బొాండవేయుల కథంనార్చీ ఇం 
వెక్కి_న నన్నయ దిక్కు నార్యు 

భాగవతమ్ము, నా పద్ధతి గావించి 
పాలుపొందు బమ్మెర పోతరాజుం 

జతుదు శినాథు భాస్క_రు శంభుదాను 

రంగనాథుని ఘను నాచిరాజు సోము 

దలంచి తక్కిన కనుల ముదమునం బోగడి. 

క్‌ రము చెంపొందవారల కరుకానడసి॥ 11 


వ! వ్‌ .నొక్స్లద్ధబంధమ్ము నిష్మింపంగోకే పురాతన. క 'నీండ్రుల చేత 
మున్నఖిల్ల మ్మురచ్చిపంఖై. వాకు నిఫ్పుడెయ్యుది గలుగునో యని వీచారిం 
వుచునున్న.. యవస సర్షమ్మున్న 12 


నీ) తనయరుఖ ఖలగాత, నమూ లు 


పథశాక్వాసమా 


తేన (దు గుణమ్ములు (దనరి పద్మ ఖభవాండ 
(కాండసం) ఫూర్జ్య విఖ్యాతి నొంద 
తనదాన జలనిథుల్‌ వనథి యాదో జంతు 
సంతతికిని సంతసమ్ము (జేయ 
తన ప్రతాపోప్మ మార్హాండ (బింబముర్సి ప్ర 
థ్యాంత సంతాన మదంబడంవ, ( 
గి 


—_—_—_ 
—__— 


బరణగు శ్రీ కృష్ణరాయ భూపాల శార $ 
భార భా రేయుం డన్జార్థి సారిజాతు 
డలఘు విభవమెహేీెం[దుండు (నధివవిధ్రిన 
రాయణుండగు లకు నారాయణుండు॥ 


నీ! వేదశ్నాస్త్రవురాణ విదార్టి ప్రవీణత 
నొప్పా విదష్టజ్ఞను భొౌక్క_వంక 
సంస్కృత (పాక ఖీ శబ్దార్ధ విదులగు 
నుభయ భాపాకవ్రు లొక్క_వంక 
సంగీత సాహిత్య చతురత నవనిం చెం 
పాందిన నేర్పరు లొక్కవంక 
బవాువిధ విద రల బరిణతిం చొందిన 
యురుజన సంఘమ్ముు లొక్కవంక 


న్‌ 


ప 
——— 


నాడిగా గల్లువారలు నవరిమితము 

గాలం బొలుపాందం జూచి సంకల్ప సీట్లు 
డఖిల భాగ్వుండు చిట్టన యతని తోడా 
ఖలికి సంతోష వాదయ సంపన్నుండగుచు. 
కం!! థన. నితేవము గృతియును 

దనయుండు నల్లిల్లు చేవాళా భవనమ్మున్‌ 
వనము తడాగమునన నివి .- , 
(జననుతముగ దనరు స ప్పసంతత్తులందున్‌॥ [3 


కం|| తలపోయ గృతియ జగతీ 
తలమున నాచం([ద స స ని 
రలకీ రి కిలతకుం గుదుంరై | 
నిలుచ్తుగద్ధా యర్గుళుం బలుక నిపుణత వెలయన్‌ | 


1 


15 


16 


సీ మందాకినీ చంద్ర మందార చందన . 
సితక్నీర్సిదగు నరసింహాభట్టు 
పతికార్యహిత నయోపాయమ్ముుల్తను [యుగం 
ధరుం డనంజాలీన] నరసమంత్రి 
నృపసథాంతర వర్లనీయ ధీమార్ల వ 
ర్థిప్లుడా నవథాన కృ్చష్ల ఘనుండు | 
నానా [విధ] కళా [పవీణత దిక్కుల 
'వెలనీన భరతేము విక్షుభట్లు ' 
మొదలుగా నున్న వారలు మోదమునన్ను 
వరుస నందటు విన్న వించిరి [ప్రథాన 
వరి! మాతల పాప్పు భూవలయమునను... 
నల వారిశ్చంద రామచంద్రులకునైనం 
న్‌ ర్హి యున్నతిశెక్కుట గ ఎతులంగా చె! న. 17 
ఆవె॥ ఆశ్రితుండు మోకు నాంధ్రభాషా విశా 
రదుండు ఖానుకవి, కరమ్ము వేడ్క 
నతనిచేత నెద్దియైన [ప్రబంధము 
నేయంబనుప్రు మధిక ధీయుతముగ॥. 18 


శీ! 


అ 
— 


మ 


pee 
—_ 


వరవాాా ఏఖరి లక్షణజ్ఞతను (శ్రీవత్నాన్సయ ఖారితి భూ... 
వర మాన్య ్రకృతిన్‌ బురాతన స్తుకావ్య ప్రాఢిమన్‌ భారతీ 
వర మంత్ర వ్రతిభన్‌ మెహీళొనద 'నవానిస్థు (నిన్‌ బోలర్ను ' 
ర్వరలో *[నవిక్ట యమ్మ మంత్రి!) బుధనేవ నిమ్ము ల్‌?భ వద్భాగ్యనుల్‌ 19 

వ॥ అని కృతిపతితోడం జట్టనామాత్యుండు వలుక నాతండంి.సంతో 
పాతి శయంబున వల్లెయని కర్పూర. సమేతంగా: చాంబూలంబుసు “జూద 
బూన చాంబ రాభరణమ్ములునుం జూమరాందోలికా ' విభవమ్ము లును నేక 
భోగ (గామంబులు నొసంగి బవాఎనూన- వూర్యకంబుగా. ననివీన నేనును 
నమ్మహో ప్రథాన శేఖరు నిట్లని వినుతింఛితి. ల 
(ప్రర్హ్రార॥ లత్మీ కారుణ్య వీరాయ 'శుభకల నాలంకృ్ళత స్వారలేజా] 

లత్మ్మ శాశార! వాచాల సదురగ (సముళ్లాఘ!) వంశ (ప్రతిష్టా! 

సుత్మాభ 9 'ల్లేఖ కార ఫ్ట్‌స్తుత (విభవ. ళాస్తోకవిజ్థార ఫ్‌ వత్తా! 
లత్ర్మీ నాలాగా! దోర్ల సేతవితరణో ల్లాస వర్ణ థాత్రిన్నో. 2] 
అ తిళ్చంి భాస్కరం ద్ర భవాళ్యమ్మాల్‌ భలన్నార్యామల.. 


20 





ట్ర భామా శ్వా నము 5 


ప్రద్ధర॥ నామ వ్రఖ్యాతి నీతిన్మ భుర మృడ్గుల' సన్మంజు భాఘోమనీషో' 
సామగిన్‌ సాధు భ క్లిన్‌ సరసగుణ పరిష్కార రేఖా ప్రస కిన్‌ 
సామంతోద్భాన నాదికొ సచివ గుణములన్‌ సన్ను తిన్మించితౌరా, 
[శీ మద్విక్థయ్య లజ్మా! స్థి స్థిరమతి 'విభవాశీ విపాధీశ లమ్మా! 29 


వ! అనిస్త్థుతియించి యమ్మం త్రిమణిం గ నియమించి a 
వశావతారంబభి వర్లించెద॥. .. ..: .., 29 


శా॥ భారజ్యాజ పవిత్ర నోత్రమున శుంభన్లీల మైం నశ వుం 
డా రూఢింబ్రభవించెం గీ ర్మియను. స్వణ్యాంభోనిధిన్‌ బుద్భ్చుదా 
కార (భాంతి నజూండ వం.కి .క్పిదనరన్‌ గ్‌ గాంబుద వ. ముర 
దారోభార గుణమ్ము నన్‌ సరస, విద్యా (కై (క్ర పొడిం గీ ర్యెంవ వ్ర 


కం!! భామామణి యగు గౌరవము | 
యా మంటత్రినరేణ్యు భార్యమె వరణగె లస 
త్సీ యంతిని: మునునోంచిన 
నోముల ఫలమిధియ యనీ తనుం బ్రజ వాగడన్‌॥ . ల్‌ 


కం! వారల వుణ్యంబునం ణం 
హారగ నుదయించె వి్థలామాత్యుండు గం 
ఫీర గుణవారిరాశి సు 
ఛారుచి సమకీ_ర్థి ధీరతా మేరువనన్‌ 26 


6|| సారసకాత్రవాంకము వృషధ్యజ, కంధర నీల్ల మష్ట ది. 
గాషరణ గండడానజల [పంకము] దుగ్ధపయూధి న ఖ్ట్‌ ల 
మ్మ్‌ రమణాంగ కృష్ణరుచి శేషదృగం చిత : [నీల య! : 
పారణం గప్పూ విజ "ue జ. చెల్లడ౯ా '' 27 


సే గజపలీ ఇప్పి. "నళ భుంటలు గొని. 
'విద్యాా ప్రవీణత వినుతొకొక్కె. 
సత ఛాన్న దానమ్ముు సాగించి భూ గురో]: 
_త్తనుల (జే ప్రొద్దు] రన నా టోటె 
నరహిత కృతి కృతాభ్యానుటేర్తె న్యూ స్థా 
'పాలకపోలద భా గలోదన్ల ర్వ? = 


శ్థానుళ 9 చంవత ౦ శ్రీ 


ధర్మమ్ము.గుణను సత్యమ్మును దనతో౭ఢు 
నీడలు నాయ వర్ణింప దనె 


గీ॥ నవని నానార్థిజన చరిద్రాంభకార 
సటల నుణంగించె నకవింద బంధుయబోలి 
సఖుల షాొలిటి కల్చవనృత్షన్ము దల 
మంతి మూత్రుండె విళ్ఞయౌా మాతష్థివరూడు 25 


నే, అతనికిని భార యై రుక్మ నూంబయపుడు 
డేనకా గురుభ_క్టి యతిథి సపర్య, 
పతి సమారాధన క్రియా వరత్క తనకు 
గరము చెంపాం[దో భూషలుగాం చెలం! 99 . 
వ॥! వాధిరువ్రర భాగ్యవళంబున 30 
ఫ్‌ (4 ల్లా 
నీ]! ప్రత్యర్థి పార్థివ పట్టణ ద్యారక[వాట. పాటన బలోజ్ఞ్ష లభుజుండు 
స్పష్ట సము[దాంత శై లోపరిస్టలీ | సంకీర్ణ గుణలకా సంచయుండు 
[పారజటా] నిరత సురభునీ భ ంగని!ర్థా గద జృంభిత వాగ్యి రాజితుండు 
ఛద్మ మంత్రిలలాట చారు భాగార్టితుర సంహృతి ద్వీష్ట విచతణుండు 3] 


గీ సజ్జన (వాత డైన్య తుషార హరణ 
కమల మిత్రుండు కవిరాజ కల్బ్స శాఖ 
పంచబాణ నిభుం డుదయించె బంధు 
రతణము జేయ లత్మీ నారాయుణుండు బి 


చం॥ అ మలిన చందనా (స్పదమునాయతే] వృళ్ళ గుణమ్ము చారు భో 
గము గల ఖత్మ మంత్రి కరకంజము శేరివయట్టి ధాత్రి క్రో... 
డమునకు (విడం జేసి జగడంబుల [గచ్చవు] దుచ్చమాడి [లో 
కములను కేచు] దోస యుతుగా నొనరించెను సార్వకాఖనుళ ౭8 


సీ|| వీ మంతిసీత కీర్తి వీర కర్నారనీ 
యే మంత్రి “శేముపీ, భీమ విక్రము(మర్గి... .. 


భథమాళ్వాసము 


చే మంత్రి దానమ్ము జీమూత వాహన 
వీవి బలికర్ణుల నిస్రపజిచు 

నే మంత్రి సౌందరస్ట మిండ్రాత్మజ మనోజ 
ధనదజులకు వీన్నందనము నేయు 


గి నఖిల భోగ నినిర్జి తహరిహ యుండు 
[నచివ మూత్రుంజె కవిబంభ క సురభి] 
[కృష్ణరాయ దయావి] వర్థితరమా 
రాజి కరణము లకీ సరా 


శా॥! దానంబందుః |బ్రతాపశో క్రినురు విద్యా ప్రాఢి క 
తౌనూన (ప్రియవర్శ నమ్మునను సప్తాంగ వమారతు' ల 
మ్మే నారాయణునామ మెన్నుదురు నష్ట సంప్రయోగమ్ము లన్‌] 
నానా రాజ సభాంతరమ్ము ల గవీం[ద్ర గేజి య(శాంతమున్‌' . 


నీ పుణ్య గుణ చాన భోగ విభూతిం దనరు 
వా. ,.పార్వతియునుగడు నొప్పు మిగులం 
దనకు నిల్లాం[డు గాగ భూతలమునందు 
రమణం 'జలువొంచె.లత్మ్మీ నారాయణుండు 


సం! తనుం బశ్చిమాబ్టి పాలకు 
డన దెక్కులం బేరువడసి యఖల సుకృతులకా 
దనరీన విక్ఞబ్బాడ యఃడు? 
తనయుడుగా లక్క_మంత్రి దద్దయు 'వెలస౯ా 


వొ ఏవం విధ గుణగణ, ,. 


కం॥ (శీరాజీత భవనునకు న 
' పొర యశళ్చంద్ర కాంత బజ్యూభువనునణున్‌ -- 
టొరాణిక కవి భట మం 
' దారునకును దాన్క వారీ ధరథ్ధీరునకుకా -. 
ం॥ లాలిత మహిళా నవ పాం: 
ఉలుసోట్‌కొ పజల ఉశ చాలునకికా. 





ప్‌ 


శ్రీ జానుక పీ? పరళర్‌ం (తీ 


(జాలేయకర యశోమా 

లాలంకారునకు. జి తృజాకారునకుకా 41 
కం|| బాహాోసి నిహత 6ప్పుసం 

బోేహావిమర్గన కళా చతు'ర్బావాునక. 

వాస్టహత 'భోగజికాంబుద ల 

వాజుుఎునకు రవూవయోజు' క 4 


కం!! దాన జలథాత విప్ర ని 
తన భయానక దరిద్రతా 'కుకునకుకా. 
దానవ మథన పదాబ్ద, 
'థాస్టన మహాపుణ్య .శశ్వదకళంకునకుకా . 48 
కం॥ 'సాన్గా మహీశ మహిళా ' 
స్థానీ (జేసి యమాస చంచద్దుణ సం. 
ను యుగంధరునకు ల 
త నారాయణున కర్ణి చింకామఖికిక th 
వ॥ అభ్యుదయ పరంపరాఖి వృద్ధిగా : నా 'యొునర్పం బూనిన,' వంచతంత్రి 
యను మహో (ప్రబంధమునకుం ౫ థాక్రమం' "బెట్టదనిన-..- ld 
నీ] కమనీయ సొలబడ్ధ మణి ప్రభాచ్చటా 
శబఫీఆాకాశ దిశొ rE 
సౌాథాంతర స్థీత [స్తణ రుచిర 
రా విజిత నిర్దరీ క గ 
నానా[విభ సునువ్రతాననూత్న రమా వి. 
చిత తావహాసీత నై త్రరథము 
సంతత మద వారి సామజ (సంభావి 
తా కాలవంర్థాగ మూభచయము 
గీ ఘన (నవాగరు ధూఫితో గంధవవాము 
త్యాగి నృపసుత వసి తదుగ్గాకవంబు 
స్వరరథ పరికల్చిత సర భరము: . - = 





భువన మాన్యమ్ము పాటలీఫుర వరంబ్బు- 


(2) (పథ మొ క్యా సేన 


వ॥ అమ్మ జో నగరమ్మున కధీశ్ళరుండగు సుదర్శనుండు 


నీ] తన దృష్టి యసష్ట్రదిద్దళ మహీమండల 
పద్మాంతరస్థమై పరగుచుండ 
గా 

తన రూవమంగనా జనమానసమయు లకు 
బంచ శిలీముఖ (ఖాంతింజేయ 

తన కీర్తి సతి జగత్తయ రమణీయసౌ 
థాభ స్టంతరనమ్ముుల నాడుచుండ 

[తన వ్రతాపాగ్ని శాత్రనకానన నమ్ము ల] 
దె, ననారతమునుః బ్రైజ్జ్షలింప 
శ 


గీ గంధగజ గోత్ర భూమి భృత్కచృపాహీ 
పాల [కిటిరాట్‌] ధురంధర బాహాుుఖీవు 
శ క్రి సంపద చెంపొంద, సత్యనిరతిం 
బొలిచ ముందటి రాజుల(బోలి యతండు 


వ॥ అంత నమ్మ హీ వల్లభుం డొక్కనాండు సమ_స్ట విదాష్ట విధిజ్ఞులగు 
తీథిజ్ఞాలును నధికతర ప్రబంధ్యనిస్తం్యద్రులగు కవీందులును, అఖిల పురాణ పారీ 
ణులగు పారాణికులును సరరాజ రాష్ట్ర) విభేదన నీతి తంత్రజ్ఞులగు మంత్రు 
లును నిజ కృపా పొతులగు నుత్తమ త్యతియులును' గొలువం ేదోలగం 
బుండి తన కుమారులు సీతిశాస్త్ర పారంగతులు గాకుండుటకు హృదయం 
బున వీహిదంబు నొంది సభా జనమ్ములు విన నిట్లనియె, 


చం॥ అలఘు కళా వివేక విభవాదులం బెంపగు నూను డే (క్రియ 
గలుంగడ మేని, భార్యం దన కౌంగిలి జేర్చకయుంట మేలు ము 
న్నలిగి బుతు ప్రసంగ తుల నంటక యుండిన మేలు, గర్భమై 
న. వంథ్యయె, రమణి - పుట్టిన “మేలు థశా కతత 


కం! ఘన విద్వాంసుడు భా 
డును గాకుండినం సనన. లా x 


ట్టి వీదుకని మొదన్రం'పో - 
రిల పౌంకరయంగ నూక నా! 


46 


ర్త 


48 


49 


0 
ఆశ ఇ 
వ చ్‌ 
ఖే ౯ 
+ 
ఓ 


10 శానుకపీ పంచతం (శ్రీ 


కం! ఏలా! నరునకుందనయా 

జాలము విద్యావిలాసనత్యనచోల 

మ్మ్‌ లలితమూ ర్తి యొక్కండ 

ఇణబాలుం దలపోయ లత్ము సచివ వరణ్వ్యా! స్‌! 
సీ చోరులవపహారింవలేరు భూపాలుక 

వలని బాధ లేదు వాయువహ్న్‌ 

వారి [భయము] వొరయ దారయవిద్యాా ధ్‌ 

నంబు వసుమతిన్‌ (భ్రువంబుగా టె! ఫలి 
కం॥ అయమార్ల నీతి విద్యా 

నయముల నేసఘునుండొకో! వునరన్ము లయగా 

నయ్మమ్ముప్పంజేయు నతి గ 

రయుతుల నాసుతుల నతను వశదుర్మతులన్‌ | 58 


కం॥ అనిన నృపవుజూచి విద్య 
జ్జ వందితుండైన విష్ణు-శర్మను విప్రం 
డనువెడ్క_ నాబునెలలకు 
ననభఘా నీయాత్మ జాల మహోత్ము ల జేతున్‌, ' ర్ర్‌4 


వ॥ అనిన నమ్మ హీ కాంతుండు నితాంతసంతోషమ్మున నతని నఖిల 
వస్తు సంచయమ్హులం చలించి నిజుమారుల నర్పించిన నతండును వారలం 
దోడొ్క-ని (యాత్మ విద్యామంటవమ్హునకుం జను దెంచి మిత్ర భేద, సుహృ 
ల్లాభ ,సంధివిగహ, లబ్ధనాశనా, సంపేమ్యకారిత్వంబులను వంచతంతంబులు 
కల్పించి యందు. |[బథమతంత్రంబగు మిత్రఖభేదం చెతింగించువాల్రై. 
యిట్లనియె, వ్‌స్‌ 

చం! చెలిమి యొనర్ప్చినన్‌ గవటిచేంజెడుం దథ సము తొల్లి కానన 

_ స్థలమున నింవాగోవిభులు చారుతరమ్థుగ మెతింబేనీ ని 

శృలవమతి నుండు వేళ నొకజంబుక హ్‌ బ్లభువే విరోధముల్‌ 

గలుగవె! యొుండొకళ్ల ఫ్లకనం గౌతుక మ్‌ సుం కుమారకుల్‌. 56 


వ మహాత్మా ! యొవ్మిభంబున, ees Pua శ. ర విష్ణు 
శర్మయు వారల #= (శ్రియంబులం 'ెలిని యా కథం జెప్పందొడంగా, నది 
శముట్లనిక నున్ను దతీ.జాప్తళ్షక్తున్న-. - 57 


ప్రథమాశ్వాసము 


ఫు! మహి శారూవ్యు మనంగ బట్టణము రమ్య [(పాంశు] వార్మా రవళీ 
మహితోజ్వారిన సరోవర ప్రతతులన్‌ మాతంగవాహోావలిన్‌ 
బవహుసుంటాపథ యం[త్రవవ్రవరిఖా (పాకార కరాపమ్ములకా 
మహనీయం [బగుస ప్ప స] క్రి విలసన్మా ర్లోవ [రోధోన్న తిన్‌ ] 


గ్‌ 


నం. 


! అందు వక్టమానుండను నర్తకుండు గల 
డతండు నేర్పుతో చెజారమూడి 
వచ్చు లాభధనము వసుమతీసున చేవ 
తార్చణన్ము నేయునాత్మం దనం, 


వ॥ అతండు ెద్దయుం దన హృదయమున నిట్లు తలపోనసె, 


కం॥ సీరులును సునవిభవముల, 
స్థరములు తనతోండవచ్చుం చేసిన సుకృతం 
బరయగ నది వరికింపగం 
బర సుఖ కారణను నూత్న భర తాభాశ్యా! 


కం! [జలదానో] కహగోవ్రజ 

జలపల దుగ్ధమ్థులట్ల సత్సంపదలు౯ 

దలవంగ 6 బరపితార్థమె 

విలసిల్లు భరాతలమున విర యలక్ష్మ! 

వుత్రపౌత్ర కళత్ర భోగభాగ్య స్వగా 
(తంబులు దలయ నిత ములు గావు 

నమర విప్రులకు యోగ్యముగాని వి  శ్రంబు 
చోరనృపతులచేం [జూజ్న] వోవు 

వరహీతేమునకును బాభేయమగు పాత్ర 
దానమ్ము భక్కియు క్షృముగంజేయ, 

నని యంత జేజోరనమున శకేగనూహించి 
వర్థమానుండు సర్వార్థములను 


రః 


గీ 


నింబలరం గూర్చికొని సంభ్రమం చెలర్బ్చం 
గదలి నందక సంజీవకంబులనంగ 

వఖణిలు వృషభమ్లు లుభయపార్మ ముల గట్టి 
ధనికులగు మి|త'బాంధవ _జనులతోళడ, 


క్ష 


Ot 
ra 


8 


65 


61 


12 ఛానుకవి పంచతంతీ 


వ॥ అయ్యవసరంబున నతిజవంబునం జననొక్క_ విపిన ప్రదెశంబునం 
(బ్రమాదవశంబున నెరకలుంగులో సంజీవకంబు కాలువిజిగిన నతండు భనవం 
తుం డగుటంజేసి వెండియు నొక వృవషభంబు బుచ్చుక తచ్చకటంబున నను 


దించుకొని, 64. 


ఉ॥ పోవుచు వర్తకుండు వృషపుంగను రశ్నయొనర్చ నొక్క_నికా 
గావలినిల్చి వాని కధికంబగు వి త్తమొసంగా న_త్తణికా 
జీవము వోవకుండం గ వచం దృణవారి యొసంగి చెడ్క_ సం 
జీవకుః బుండరీకములచే బడకుండగం (బోవె నాతడు 65 


వ॥ ఇన్విధంబున వర కభృత్యుండు వెద్దకాలంబు నా నృషభంబును 
గాచి వేసటంచొంది కాలురాకునికి నా సంజీవకుని విడిచి, చని వాండది మృతిం 
భొంజె ననీ వర్థమానున శిటీింగించిన నతండును నయ్యన జ్యాహమ్హు 
వితార్జి తంబగుటం జేసి విషోదంబు నొంచె నంతనక్క_డ. య 60 


కం|| జొంవములు గొనిన పచ్చిక 
గుంపులు మేసచట వృషభకుంజరుండను మో 
దింప్రచు. జరణముదట్టి చ 
రిందందొడంలగా వనమునందు శేవును మాపక, G7 


ఉ॥ వారణ రాజకుంభమును ([వక్క_లు జేసీ తదీయర_క్షముల్‌ 
సారెకు (సోలిక్రోలి సరనంబిగు మాంసము మెక్కి తుంది లా 
కారబలంబునకా మృగనీకాయము దిక్కు_లమోణి గ ర్న వి 
దార్టరుచిం బొల్పు. బింగళకుం డన్మ పగవల్లభు డన్వనంబునకా.. 68 


వ॥ విలసీల్లుచుండి యతం డొక్క_నాండు సమ స్ట మృగ ములు గొల్వ, 
యమునా సమిోపమ్మునం [గ్రుమ్మరుచుకా బళయకాల బలాహక గశ్లా సన్ని భం 
బగు సంజీవకు భయానక థ్యానం బాకర్షి చి కలుషిత సాగ్గింతుండై తనతో 
నిట్లనియె. | 69 

కం! తనభీతియుం దనొనేరమి 

తనధన పోనియును దగిన తన మర్శంబుక్‌ 

దన గృహరంశ్రం బెప్పుడు... _ 

భునునకు గోప్బఘుగ వలయు గరణికలత్షూ! 70 


పథమొౌశ్వాసమా 18 


కం! అని తలపోయుచు మదిబొడ 
మిన యద్భుత సాధ్వసంబు మృగసందోవాం 
బున కింతయు నెజిగింపక 
ఘనమగు గోవ్యముననుండెం గడం నేర్చమరకా, 71 


An తన్మ ఎ ోంద్ర వరివృఢ ప్రథాన సుతులు 
గలరు ఫేరవ భ రలు కరటకుండు 
ఢడమనకుండన నీతి విద్యా (పవీణు 
లలఘు బలులింగితేజ్ఞాలు ననసునుతులు, 2 


వ॥ తత్సమయంబున నయ్యిద్దణలో దవమునకుండు కరటకుంగనుంగొని 
యయా! ఈ మృగేందుండు జలాభిలాషియయు్య్యు మంద సంచారుండై 
యుండుటకం గతం బెబుంగుచేయన నతండీ యర్థము మనకు చెలియం బని 
యేమియని యిట్లనియె, 72 


కం॥! ఛారుణి 'నెవ్వండవ్యా 
పారంబుల దిరుగుం *(బీతవతి? సచనంబుకా 
జేరునతడు తరుచీలయు 
వారక వెడబావపినట్టి వానరు భంగికా 4 


సీ! అనవుడు దమనకుండది ఇెప్పుమనం గర 
టఉకుండు మున్న క్కవట్టణ సమిోాప 
మునను చేవాలయంబునకుం గనార్చిన (మాను 
(వయ్యలు వారంగ వైచి దాని 
నడువు చీలఘటించి నరులేయం గానల 
కరుగుచుం గ పీసంచయమ్లు చేర శ 
నందొక (క్రోతి (దిష్టాంతక్యవేరణం 
దట్సుకునంజీల] మోందటికి నురికి 
గీ! _ప్తంభవిరాంతరమునం గోళములువేల 
పాణిదంతమ్తులను జీల బలీనిదించి 
యుగవథం బొంచెనట్లు గాకుండ మెలంగ 
వలయు మతిమంతు see (స స. “75 





ఫి విశ్ళపతి 


i4 ఢానుకవి పంచతం్మతి 


వ॥ కావున నీవేళ మనకు నిన్నటి భు క్షశేష మృగామిషం బనుభ 
వింపవలయు, పోదమనిన దవమునకుండు వానింజూచి యాహారమా(కౌర్థి వెట్లు 


రాజనేవ నేయనోపుదనినం గరటకుం డిట్లనియె. 76 


చం॥ పరుల మదంబుచెంచ దన బాంధవకోట్టను మన్చిదిక్కుల౯ 
గురుతరకీ ర్ధినించ దన కోరిక'లెల్లై ఫలించ రాజే 
ఖరులను సజ్ఞనాళి కలకాలము గొల్పుటకాక, పొట్ల 
Ce) 6౬ 
తికముగం గొల్వ'నేల కులదివక! విజయ లత్మధీనుణీ! 77 


సీ] ఉదరపోహణముననుండదె కొక్కెర 
2 చండియె జీవన సలములందు 
క థి 
- కూద్రనివాసమ్హు చుట్టున నెంగిళ్లు 
తినియుండ దే కుక్కు దినదినమ్ము 
భోజనమ్ములుగ [భ రాజనోచ్చిష్టముల్‌ శ 
"కాకులుండ వె] చిరకాల మిలను 
(గ్రామసూకరములు కస్ట్రవ_ర్టనముల 
(బ్రతుకచే చేహాది (భాంతిచేత 


గీ! పరులరశీంపనోనవని నరుల జన్మ 
ములు దలంవలో నట్షిన యలఘుకీ ర్ల 
లు వార్‌ 
లలఘు కారక్టమ్ము లకుబూని యధికులగుట 
లానితంబగు విజ్ఞయ లత్మ్మధీర! 78 


వ తుద్రనదీవిభంబున వివ వకళూన్యుం డల్బజీవనంబునకా బరివూర్ల 
మనోరథుండగునని పలికిన గరటకుం డతనింజూచి యిప్పుడుచితకారర్థిం 
'బెయ్యదడి చెప్పువునిన నతం డిట్లనియె. మన విభుండగు మృగనాభుండు సాధ్య 
సమనంబునం బరివార సహితుండై యున్న వాండనిన నడి నీ వెళశ్టుబుంగుదు 
వని కరటకుం డడిగిన దమనకుం డిట్లనియె, .. 79 


గీ॥ వలికినంత నెబుంగు పశువులు దలపోయ 
“సంజ నెబుంగు దంతి, నెంధవములు 
డ్రా ర 
నొరుల యింగితమ్ము లూవా నెతుంగుట 
“తెలీని లక్షభంత్ర!- థీసమేత! గ్ర 


(ప్రథమాశ్వాసము 15 


వ॥ అట్టు గావున నా ప్రజ్ఞాబలమ్మ్హున నెజేంగితి ననం గరటకుం డతని 
నిరీట్రీంచి రాజు నుపాసీంచు సమయ 'మెబుంగ౭జేయు మన దమనకుం 
డిట్లనియె. al. 


కం॥ కోవ (ప్రసాదగుణములు 
భరాపాలునియందుం చలిసీ బుద్ధి నధికుంతై. 
చాపల నిరహిత హృదయుం 
౭ పెంపునం గొలువ, నధికుండగు నేవకుండున్‌. ౮ 


గీ! అనినం గరటకుం డిట్లను ననవసరము 
నందు మున్నొక్క_నాడు నీవరుగ, విభుండు 
మిగుల విలవీంచె నీవేళం దగు జనవునం 
బోవ, నననుడు నాతండు బుద్ధిబలికె, 83 


వ! ఎవ్విధంబుననై న నువజీవులకుం బరివృథఢ నేవ విడువవచ్చునే యని 
దమ:ఐకుండు వెండియు నిట్లనియె 84 


" కం0॥ వత్తి యంగనాంగసంగ 
స్థితిందాం చేపట్టినట్లు చెనంటులనై నన్‌ 
నతతము శ్రే "జానీ కొల్సిన 
నతికరుణను (బోచు, వారి నవనీవతియున్‌ gp 


వ॥ అని చెప్పిన గరటకుండు దమనకుతో నీవు వతిసన్నిధికిం జని 
యచ్చట నతని చి_క్తమ్ము వచ్చునట్లుగా నెన్విధంబు:6 బలికెదవనిన నతం 
డతని కిట్లనియె. 56 


కం॥ ఒరులాడిన వాక ర్థిమ్ము ల 
సరవిం [బతివాక ములు రస సతి వొడమున్‌ 
భరణిని వీజము శ్రలు చొ 
చమురు వృష్టిని బొడముకఠణ్‌ నుచితమ్మ గుచున్‌ ' 87 


కం|| గురువై నను ,భటుంకై డైనను] 
wana బొందు మనుజపాలకు చేతన్‌. 
సరసత్వము సమయోచిత . 
ప ప్రియము అతు :గళన్ళ్యను భకణిన 88 


16 భొనుకవీ సంచతం తీ 
కం॥ భారము లేదో సమక్హున 
కారయ వరదేశమెన్ది యతివిజ్ఞునకున్‌ 
దూరమ్ము గ లజ సాదిక్‌! 
ద t 
చేరీ! వీయచాది కరులు విళ్థ యలమ్మా! 
వ॥ అని యిస్విధంబునం దశ పలుకుళకు( బ్రత్యుత్త ర మెొసంగిక సంత 
నిల్హి దమనకా! నీకు భద్రంబగు మృగరాజు నేవకుం వలన మ్మ నిన వచ్లెయని 


89 


దమనకుండచ్చోటు వాస్కీ 90 
చ| జవమున నా మృేంధ్ర విభు సన్ని ధికింజని వందనమ్ము గొ 
రనమునంబేయ నాతండు కరంబు ముడమ్ము న దేలి మంతి ఫ్రం 
గవ! చిర కాలమయ్యె పాడగంటిమినేంయను నంత, జంబుక 
91 


(పవరుండు డాసిపల్కె_ మభురంబగు వాక ర్థిములుల్ల నీల్లంగన్‌. 


వ! దేవా! భవచ్చరణారవింద నేవకుండ, నీనేవకంకు నా కస్యంబొండు 
గలదే యేనిప్పుడు 'రాచకార ష్టం 'బెతింగి నీ సమ్ముఖంబునకుం జను బెంచితి, 
నని తత్రసాడ సవనంబగు వదనంబు విలోకించుచు దమనకుం డిట్లనియె, 


న [నమ్మి ] భృత్యుండనుచు నన్ను జూడకు దేవ 
వచ్చి. హితము చేయువాడు ఘనుడు 
పొదకంటకంబు వాప్రుట కరయంగ 
ముసలమేల! వాడి ముల్లుగాక 


92 


కం|| ఇడునులు వొందిననై నను 
విడువరు భై రష్టమ్ము నతి నివేకులు దివియన్‌ 
బుడమిన్‌ దలక్రిండై నను 
విడుచునో (కో! మిడు] తతతులు విక్థయలమ్మా! 94 


కం॥ వాలికుంయ సమస్త బీజం 
బులు నుర్వర౭జల్లీ పిదప మొలకలచేతన్‌ .. 
ఫల మేతీలినట్లు హృదయం 
బుల కార్యఫలమ్ము 'లెబ్లు c బోలు 'గేమతికిక॥ || లిర్ర 


కర॥ తోడవుల క్రియ భృత్యుల నిల 
పేడుచోటుల నీల్తుభవలయు.భృకవీకళకు. నరి--- 


(కీ) పథ మోళ్వాసము ly 


వడన్క నటుగాక తక్కిన 


దడబశుం గార్యములు తడిగధంబున దలయన్‌ ౧౮ 


గీ 


అ. 


కనక భూపణ సముచిత కమ మా కీ 
కమ్ము లోహానం గట్టిన కరణి నధిక 
య 
[విధుల] పతి హితవుతులందు చెలయుభటులం 
గవార్పు నిరికన $ పురుషుల నారక్పంజనదు 97 


చం జనవిభుం డజ్ఞుంచైన వరిణారులు బుషివిపింను, లట్టిచోం 
బనులొనరింప నచ్చటికిం (టొజ్జులుచేరర్పు న్షివారు లే 
హు య 
మిన్సీ బవానీతిశొ స్త్రముల మేలు గహింవగ లేడు నీతి హీ 
నుని నృపు నెంతవానిని మనుష్యులు రోంతురు భూతలమ్మునన్‌. 98 


ఆ|| వ॥ ఘోరకాంత రాజగుణములచే నువ 
జీవి సంతతికిని. జేరరాక 
వచ్చుటయును గల్లి వనజంతువముణులచే 
సుదధివో లె నధిప్రకుండవలయు, 99 


ఆ|| వె; వై తచిత్ర భానుచందమ్ము పెనుపాంద 
వెట్టకోర్చి విభుండు వెతదలంవ 
కఖిలజన మహీరుహావలీ హృదయముల్‌ 
చెలగి వల్లవింపం చేయవలయు, 100 


వ! అని యివిగ్షధంబున [విన్నవించి] నిఖల మృగ నవిత పాదొాంబుజ 
చతుస్కు.! నన్ను నీయంసలి భ_్టియు కంగా నెబుంగుమని ఫరవ (ప్రవరుం 
డిట్లనియె. 101 

చం॥ హరియును పోత్రిగాతధరుంతై శరజన్నుంకు భాగరూవిమై 

సరసిజ బొంభవుండు హయసంహనుండయు్యు [నుమున్‌ ] మెహాశ్ణశాం 

బురు హభవాది జేన పరివూజుర్టలుగా మృ'గంద్ర! కౌర్భ్టభా 

నుర!నను నక్క మాత్రముగడ జూడకుమిో మది నీకు బూజ్యూండన్‌॥ 102 
వ॥ అని పలికిన బింగళకుండు మదీయ ప్రథాన పుత్రుండవగు నీజ్బ 
వూజ్యండవు [గాక]. తిరస్కోషేరాస్ట్రుండ బే! యనిన బ్రహ్బాష్టమనస్కుఎండై 


1 
అ త నలు చటక. స 


. చమనకుండిట్లనియె, - . 108 


i§ భానుకవీ పంచతం త్రీ 


సీ|| అధివ పాథోవాంఛ నరుగుచు నిచ్చట 
నిలిచిన కార్యమ్ము జెలుపుమనిన్క 
దమనక! మద్వ్యనాంతరమునన యకాల 
ఫునఘనాఫఘన ఘోర గర్భతోండ 
సరిపోలు నొక్క_ ని నిస్యానమ్ము విని లా 
గమనింప స _త్యవిఖ్యాతుండిందుం 
గలడని వెంత నిక్క_డ నిప్పియున్నాండ 
[నన విని] యేల భయమ్ము నీకుం 


న్‌ * జెప్పు మల్పునధికు. జేనద వలుగు నీ 
* రములచేదం బోడె, రాజ మంత 
రత. (లెకన్ఫవతి] రత్షణంబునం గార్య 
మనసు! యింత విసలమగు దలంవ - “Of 


కం॥ మును మృగభూ_ర్తకకుల నా 
థునిచేం చెలియంగబడిన దుందుభినాదం 
బును బోలె నధివ! యేతద్‌ 
ధ్వని యిప్పుడు మనకుం చెలియదగునని వల్కెన్‌ | 105 


వ॥ అనిన విని మృగవిభుం డదియొట్లని యడిగిన దమనకుండాను 
ఫూర్వికంబుగా నెజేంగించువా౭డై. యిట్లని చెప్పంనొడంగా-మున్ను లంబ 
కర్ణుండను జంబుక స త్రముండధిక క తుత్పరవశుండ యొక్క_ భగ్న వాహినీ 
సమో స్థలంబునం గ్రుమ్మరుచు నొక్కనాయ' వాకావాత భేరీ నినాదమ్ము 
లాకర్షించి భయమ్మునొంది తన యంతేరంగమ్మున నిట్లని చింతించె 06 


క॥ మిక్కిలవీ నాశటిచతం 
జిక్కి_.తి నీవెళ నేమినేయుదునొ కే! 
యొక్కడికి బోదునని. యం 
న. ముహ్లో. బేరిర్గన్నియ్యా. నొయ్యననగుచున్‌. 107 


-. నివహబముణే మాంసపు బణిణ్ని నిర్భయుండగ్లచున్‌? 3 
*' చెళ్చు మత్ను..పలుకో చేసెద భథిక సీ 





ప్రథమాశ్వాసము 19 


జనామొవ్చ జడియకతయడి 
ట్లు నిచారమునేనె నాత్మలోండు ్రీతిన్‌. 1038 


గ అధిక భోజనమిదిగ లై ననుచు లంబ 
కర్ణుడా భేరి చించి సకౌతుకముగ 
నందు జొరబడి వెడలె నిఠశాశుండగుచు 
నట్లుగావున నిది "తలియంగవలయు 109 


. వ వచ్చిన శ బంబునకు భ వన్మనంబున సాధ్యుసం బేటి కిబె సరర్టంబును 
చెలిని చను చెంవెదనని తద్ధ్వని మార్లము శ్రనంజని వాని ముందట 110 


మ] కనియెన్‌ భూధర సన్ని భాంగునతి త్తు. పప 
wes +=.నీజబాల సంచలన భూవాతూల నిద్దారితా 
భ్రనికాయున్‌ మృగయూథ కరకు హరో[గ్రఛ్యాను నుద్యత్‌. కేకు 
ధ్ధృన భూపోంచిక గర్భ నిర్వహణ విద్యాంకున్‌ గ కుద శ్రలుభున్‌ ॥ 111 


మ కని గోవల్ల ఛ్‌! యిట్టులొంటిం దిరుగంగా నెల యొక్క_ండ వి 
వన మూార్దంబున నీ కథా వినరముల్‌ వాగ్రుచ్చి నాకంతయున్‌ 
వినుపింపన్‌ దగునేనిం జెప్పుమనినన్‌ వీక్షించి యాద్యంతమున్‌ 
దన వృత్తాంత మెజుంగంటజెప్పె నతిమోదం బాత్మ సంధిల్లంగన్‌ 1 na 


స ఇట్లు చెప్పిన నవ్య ్రహభేంద్రుండు జంబుక [ప్రభుం జూచి యయా! 
భన నన్నామంచెయ్యది నన్ను డాయంజను చెంచుటకు గతంబేమి యెజింగింప్పు 
మనిన నతండతని కిట్టనియె నేను దమనకుండను 'వేరుగలవాండ మృగనా 
థుండు మన్నాథుండని చెప్పి వెండియు నిట్లనియె 118 


మ! మదదంతావళ [కుంభసంభ ఎ్రితిలస]న్మా ంసాన్న ముల్‌ నిచ్చ చెం' 
ప్రుదలిర్చన్‌ దిని మేనువొంగ సతతంబున్‌ శౌర్య గాంభీర్య సం 
'వదం 'బెంపొందిన సింహవల్లభునకున్‌ బంటన్‌ వృహోధీళ! కూ 
"శ్పెద మన్నాథుని నీదు లం నిద్ధమ్ము వేడందగున్‌॥ 114 


వ! అనిన సంజీవకుండు న జ్రద్ర్‌ యతనికి నాక్టు మిత్రత్వం చెట్లు 
పానం ees we సంపన్నుంచేనట్పబలుంఢ నఖిల 
ముడడ బా, సంధింఛ్రనలెనసీన. వ్రినిదమన్రకుం జిట్లనికమ్‌ "' £10) 





20 థానుకవి పంచతంతీ 


క హీనాధిక బలములు నీ 
మానసమునం దలథయవలదు మెత్రిఘుటింతున్‌ 
నా నేర్చుచేతనన విని 
గోనాభుం డాత్మలోనం గోర్కుులు నిగుడన్‌ 116 


గ ఆట్లుగావించి నన్ను నెయ్యమునం బోవు 
మనిన దవమునకుం డతని వీడ్కొ_ని కుతూవా 
లంబు సెంపావవడిం బింగళంబు కడకు 
నరిగి [వ్రియమున వందనం బాచరించి, 117 


వ॥ [నిలిచిన] పింగ ఫకుం డతనిం (బియవ్రూక(కంబులగు వాక ర్థింబుల 
నాదరించి పోయివచ్చిన కార్యం జెటింగింప్రునునిన ఏవునకుం డట్టనియె, 118 


సీ|| సమవ_ర్థి వక్త్ర దంష్ట్ర? భీపణాములగు 
దీర విపాణముల్‌ 'తేజరిల్ల 
ధరణిం జరించు గోోతగావ మోయన 
నరుదై న నీంహాసంహనన "మొవ్చ 
బాయని మేచకాభముభాతి నెంతయు 
రమణీయమగు మూవురమ్ము దనరం 
బళయావసర [రుద్ర] వటహాని నావంబు 
లంకురించిన మాడ్మి_ అంకలవురం 
న (బకట గాంభీర్య థా రవ్థిదర్భ (కుతాప 
గుణములందనర్చు నొక వృహగణవళేణ్యుం 
గంటినాతండు నన్నును గారవించె 
[నధివు మన్ననగల]) బంటనగుటం జేసి, 119 


వ॥ అని చెన్పినవిని యిట్టి బలపరాశ్రము సంపన్నునికడ శెట్టువోయితని 
ప స... చెతింగిం చెదనని యతం డిట్లనియె, 120 


మ॥ ఘనబాహో తత జ లుయడు దీర రక్రోథుండై. వీరరారా 
ధని గాయములు లల గనాల్పు తత్పుపనులక్‌ థా త్రీస్థలిన్‌ నిల్చు నె 
ట్లనినన్‌ గాడ్గజన వ్రభంజనుండూ భఘోరారణ్య సొలమ్ములన్‌ . 
గీనుకన్‌ గూల. తృణన్మలన్‌, వ్రిలువువ్వూడ్కి,న్‌ అత్మ ముం త్రీక్ళరా!.. 121 


వథమౌాశ్వాసము 21 


వ॥ ఆట్లుకాన్రన నిక ాయమ్మున నచ్చటిక రిగిత నీ ను నతనికి మైత్రి సంఘ 
టింతు నతనిం దోడ్కొని చనుబెంచెద నిక్కార్యమ్మునకు సమ్మతంబగునే 
యనం గంఠీకవ స _క్తముండు కాతుకాయ a చిత్తుండై తత్స యోజనం 
'బాచరింప్రుమని యాలింగనమ్ము చేసీ యనివీనం, జనిఠరాూ బుస. ఖేంధ్రా! 
మృ గేంద్రుండు నీ కభయమ్మిచ్చె నీ కార్భమ్ము సర్వమ్ముు నతని కెటింగిం 
చితి నీవును గృతాగ్గండవైతి వమ్మహోత్ముని దర్శనమ్మున ేలెమ్మనిన 


నతండు, 19 


[చి 


ఆ|| వా సంతేసమ్ము తోయడం జనుడెంచి వందనం 
'బాచరింప నతని నా మృగేంద్రుం 
"డాదరిం చె నవ్వు డాలంగనమ్ము నం 
గరము సొంపు మిగుల గెతుకమున 128 


గ 


ఆవ్వుడిరునవ్చరు మై(తెంబెం పాచంబేసి 

స్సర్శ మురువుణి విధమున నంతతంబు 

గలనిమెలసీయు నుండి రిబలిమిచేటు 

పాటు మదిలోవలను నలంక మయముపమున, 124 


వ ఇట్టు నీంహవృప.భేం[దులు జంబుక నిమి _త్తంబున మెత్రింటేసీ సుఖం 
బుండె రంత కొంతకాలము చనిన సమయమ్ము న మృగాధిపతి వృషేం[దు 
వసలంబడి యొండెటుంగక యతండును చానును భోజన మజ్జనశ యా్యసన 
పాన సౌఖ్యమ్ము ల [బొన్దుపుచ్చుచు దమనకు మజచిన నతండు పురపురం 
బొక్కు_చు తన్ను విచారింపకునికిం జేసి క్షుధా రుండై కరటకుం గూడికొని 
యుండానందు, 125 

సీ|| దమనకుండను-మున్ను థాక్రినై: మేహ సం 

(గామంబుచే జంబుకంబు భితుం 
డఘమానసుండగు నాహిఢభూతిచే 
వడి మంగలీయుందం తువాయుచేత 
తమతమ చేయు నేరముల మోసమునొంది 
- నట్ల [నా] బుద్ధికూన్యత దలంప 
నిట్టయయె్య నటన్న నెంతయుం (ప్రీతితో 
స గరటకుండీ. 'మూడూశ భల్లు "నాక 


pr భానుకవి పంచదతంత్రీ 


ఆ] వె గక పర్యముగను [గ్రమముదప్పక యుండ 

చావ్వుమనిన నతండు 

థివశో' ర్మ 

యనగ గలడు. ఘనుడు | 126 











న్‌ 


—_ 


అతడు చిరకాల వార్చించినట్టి ధనము 
చనర నొక బొంతలోన గు_ప్పమ్ము సేసి 
బడుగు నొడలికిం దొడవ్రగాం దొడిగి దాని 
శువకెప్పుడు దిరుగుం దద్యాధము 'జెలినీ, 127 


వ॥ ఆపోథభూతియను దురితాత్ముండది యపహారించు వా౭డై యా 
భితుం జేరి మహాత్మా! నేను నీకు శిష్యుండనై పరిచర్య నేయుబూడనే. 
వచ్చితి నన్ను బర్మిగహింపుమునిన నాతండును వాని విధమ్మునకు మెచ్చి 
కపటత్య మ్మెలుంగక యుండొ నా కపట శిష్యుండును బనులయెడ విశ్యసిం 
వన్‌ జేయుచు కిల్చిపరహిత హృద పయుండునుం బోలెపాయక శుకఘూపష 

'నేంయుచుంజెనంత కొన్ని దినమ్ము లకు భికుండతని నమ్మి తన యొడల 
కుబుసంబతని చేతికిచ్చి వదిలంబని చెప్పి వనోవ కంఠ మ్మున కాచమ నార్ధం 
బరిగి యందలి తటాక తటమ్మున నవక పనాక్రమమ్మునం బోరు మేష. 
దగ్మాయంబుం జూ-చుచుంచెనప్పుడు, 128 


కం॥ ఒండోకటిం బాసీ తాశుచు 

నుండ దలల్బగిటి రక్త ముబ్బుచునుండన్‌ 

. అండములు వెడల జవ్రురుచుం 

గొండల (క్రియం బొల్పె మేషకుంజవములిలన్‌ 129 
కం|| ఆలోవలం జనుచెంచఛి సృ 

గాలం బొక్కటి కృతాంతక _వెరితమై 

కీ "'లెలులగక నడువుంబడి 

కరాలెన్‌ గిలాలవాంఛ కుంభిని. విరాందన్‌' 130 


గ్‌ 


న. 
భోకాడంనన్లా. 


అపుడు శివశర్మ మది విస్మయంబు నొంది 
జంబుకమయు గవాలె. మేష యుద్ధమ్ము చేత 
ననుచ్యూదన "ఇంకి స్‌ న. నంత' స 





పథ మొశ్వాసము 28 


వ॥ అంత భివళర ర్మ తన నిలయమ్మునకే కె తెంచి యాహోఢ్లభూతింగానక 
బొంత యొత్తుళొని పోయెనని దిగులువడి చింతింపుదు నా "వేక్షం బొక్కి_ 
వడియతనింగను గమనిక నౌకపుటశేదనంబు (వవేశించి. యందు నొక్క 
తంతు వాయ గృహమ్ము వేదిక చేరశయనించియుంకు నవసకముు న 182 


కం|| నారాయణు నంబరల 
టీ రమణి నిజాంఘీ [కంజ] కీలితముగు మం 
జీరమున (వేనినోయన 
సారస బోంధనవ్రండు నవర శళరధింగసం కెన్‌ [38 


చం॥ తన మణి పోవ నంబకము ఛారుణిలో వదుకంగ వచ్చెనో! 
యనందగ నంధకార నివహమ్ము, సరోజ భవాండ వేటికన్‌ 
దనరగ నిజ్ణ కస్సురి విధంబున, జూరుల మానసమ్ము లున్‌ 
ఘునముగ (6 జా వికాసమఃనొం బె ననంతరమ్మునన్‌ 14 


కం నురుదీశ దిగ థూటిక 
అ రరకందచుశకమనంగ గగ నకాసారసితాం 
బురుహమన మదనకువలయ 
నరవమనం గనువిందొనక్పు శశివొడ తెం'చెన్‌. 135 


వ! తత్సమయంబునం సోకవిరహిలోక' [ఫీ] కళంబులును జకోరహృదయ 
వశీకరమ్ములును గలళపయోధి శోభాకకమ్ములును నగు చంద్ర కిరణ 
మ్ములు భూభాగమ్మున నిండియుండెనయ్యనవసకమ్ము న. 186 


చం॥ ఒడలీకి నన్ను, గన్నులకు నొప్పగుకెంపు మనోజ్ఞ జిహ్యకున్‌ 
వెడవెడ వల్కులం[ఘ్రులకు వేమరునుం దడబాటు గూర్చు నో 
చెడు మదిరావళత్యమునం (శేీలుచునుం జెడి తంతువాయున 
ప్పుడు గని వాని భార్య ప షర లలు వాంఛ నేయుచున్‌ 137 


వ || ఉండు నెడ నంబష్టు కన్యకా (పేరితయ యుచితాలంకారమ్ము నం జెలు 
నొంది ముందనుంద గమునమ్మునం జనునవసర ను నందద్విభుండు 188 


కం॥ ఒడ శెళుల క్త కుల్సటిక! యె 
కృటడంవోయొదు నమన్ను కన్ను గవగ్రామినకై. 


స్ట భానుకవి పంచరం|తీ 


వడిశని పట్టుక దోషం 


బడ రంగ బంధించె డాని నతండు గృహామునన్‌ 189 


వ॥ ఇట్లు గృహ స్తం? ంబునం దన భార్యను విజీచికట్ట పాన పరవళత్య 
మున నిడ్రాషహవళుండ్రై యున్న సమయంబున, 140 


ఉ॥ ఓగు విసాళి గుల్లబడి యోటు, బికారి విటాళి పాలికిన్‌ 
రోగముకుండ గోకరి కురూపి మృ బాలయ యింద్రజాల[ద 
వ్యాగమశీల మాటల ప్రియంబు నయంబ [నయంబు] మోజులో 
చేగమవచ్చి మంగలి నివెళశన బద్ధ వథూటి,' కిట్లనున్‌ 14] 


కం॥ (పియుండంవిన వచ్చితిన 
[వీయమివ్వుడు నేయవలదు (ప్రియ్యుషియ యు క్రిం 
గయముగ గొని బస్ప్నమ్ములు 
స యమున దిగిచికొని నా కొసంగుము తన్ని! 142 


వ॥ అని కుంకునక త్తే యగు మంగలి చెప్పిన విని తంతుకా రాంగన 
దాని కిట్లను చెలియా! మద్వల్స భుండగు వీం వీకమానసుంతై నే భుజం? 
స క్రిం బోవుకెజింగి నన్ను బంధించె నే నెన్విధంబున వత్తుననిన మంగలి 
కొండొక చింతించి సీకట్ల 'నేతెంచినిన్ను సీ వల్ల భుకడకు నంపి సీను నచ్చు 
నందాశ. 'నిన్ను పో లెవిశీగి కట్టతోనుంజెదననిన నా సాలెలేవు సంతోషించి 
నీ నిమి _తృమ్మున మద్యాంఛితమ్ము సఫలంబాయెనని మంగలి డాని చేతన 
కట్లు విడిపించుక ఆాయానింగట్టిన నదియును మద్య మదావేశమ్ము న నూర 
కుండ నంత, 113 


చం] పసీండినలాక చెంగలువబంక కతీళ్ళరునంతి యుప్పుడున్‌ 
రసికుల వక్కదావు వలరయనితూసు మనోజశే భీకిన్‌ 
గొసరగలట్టి రావు కడుగూటమియందులయేపు నుజ్జ కలో 
శ్రనముల కుప్ప కప్పురపు లప్పలమించిన సాలె శేమయున్‌, 144 


వ! ఇట్లొవప్బి యుచితశ రగార వేసమ్మున సంభ్రమంబు దళ్లుకో క్త 
జలధర మధ్యనిర్ణత సౌదామనీ లతికచంనమ్ము న దనమంచిరమ్ము వెలువడి 
చ్యామ్మగాహార్థి పయోభర భారము లవలన నోధష్థింబనియోాడ -నలిచేలంబు.?' 
చుసుంగిడి గోడ నీడలనతచూచు' ళరటర; విర్తోధియాజవ 'బోణలబనంగ 


(A) వథమాశ్వానము 


ననంగళరమ్ముల నవయవమ్ము "వెజటుంగక నిటాన్వేషమ్మున మందగమన 
మ్మున నావశాంగన గృహాంత్య కీకీర ass జారుం గెంగిలించికొని 
ee కలరవమ్ము లుల్ల నిల్ల మన్మథ ss దాసె 
నంతనక్క_డ మేలుకో 145 


క10 అతంతువాయుం డపుడు 
నాళింబిలువంగ నది వినని యట్లుండన్‌ 
నాతోండ నలిగినావని 
దదూతిక నాసమ్ము కత్తి దూరిచికో నెన్‌ 146 


వ॥ ఇట్లు అంబస్థి. ముక్కుగోన్ని కమ్మ ఆయంక కవ న్నిదించెనంత నా 
సాలెత విటకానితో నిష్టోవభోగ ంబులం “ోళిసల్సి వానింబోంబనిచి క్రమ్మణి 
నాత్మీయ గృహమ్మునకు వచ్చి నాసికాచ్చిన్నరైన మంగలింజూచి భయం 
బున కటకటంబడి డాని కట్టువిడిచి వెండియుం డాకట్లం బడియుండియు నా 
మంగలి దానింబో లె "నేడ్చుచుండియు. దడ్డూతికాంగ నర్మ గర సంజ్ఞ ంబోవం 
బసిచిన నదియును నెత్తురు నాకికళొసుచు. 'దలవరులకుం దవ్చించుకొని తన 
యింటిక రిగి సూడ భానము మ్మున సుంశునంతే, 147 


న్‌; హాచీసశావభూ ఫాలదేశమ్మున 

బొలుపాందు, చఛంద్రంపు బొట్టనంగ 
జంభాసుగారాతి సాధో పరిస్థితి 

న స కుంభమనలో 
వ్రథమాచలేంద్రమ్ము వైంగనువట్టి శ్లో 

భిల్లిన జేవుటు గల్లనంగ 
కోకవియోగాగ్ని ౯ బోకార్పుటకు 'నెత్తు 

సమయాభయ శయాంబుజంబనంగ 
చంటద్రుండ వరాద్రింజేర, భూజనులు నిద i 
చేట, గలువలు ముకుళింప, వారి జాత 
వితతి వికనీంపం జీశటి విరియం “గెంపు" 
మెనయ మా _ర్హండ బింబమ్ము మింట బొడమె! 148 


వ॥ బ్రట్లువేంు నవసరమ్మున దంతువాయుని, భారి దంభ సీడ్రిత్రం 
డగు భవుని గుణించి వృ థాశ్రోళుస్త సమీకమ్రై. శపనమ్ముగా నిట్లనియె. 149 


ల్డిగ్ర ఫౌనుకవే పంచకం|తీ 


తే అన్యపురుషుని నా హృదమ్ము లోనం 
దలంచి యెణింగిజొనేని సత్యమ్ము, స్టాన్‌ 
కంబు రాకుండు నారితి గాకయున్న 
వచ్చు[గ మ్మ, నని వల్కెవటిలు మతిని 150 


వ ఆయ్యవనకమ్ము న నతండు గనుంగవ చెబిచి నానిక ముఖమ్ము 
నం దేజరిల్లు నాత్మ వల్లభం జూచి యువతి! పతివతాభరణం బవని గాథా 
లీంగనంబు జేసి తద్భంభనంబులు విడి చెనంత. 151. 


కం|| సంతో పున్మున భితుం 
డంతయు వీశీంపుచుండ నద్దూతికయ 
త ఫ్టంతే విమోద మ్మునం గడుల 
జింతింపుచునుండె ముక్కు. చేడ్చడుకతనన్‌ | 15) 


వ అంతం దద్యల్ల భుండగు ఊొరకుండు పురజనమ్ముులకుం బనులం 
'జేయుటకునై. ముంగిట నిలువంబడి తన భారంబిలిచి యమురికాసంఘమ్ము 
'దెచ్చియిమ్మనిన నది మొగమ్ము గానరాకుండ నిలయమ్ములోనుండి చేయి 
సాచి యొక్క_ క త్లియిచ్చిన నడి శాతక్షురిక గాకుండుటం గలంగి గ వా 
మధ స్రంబునం బడనవైవ నాజంత తనకిదియ సమయంబని విస్త యశో కములు 
కల్పించుకొని యప్పుడు, : 153 

ఇా॥ ముక్కు_న్‌ గ్ర కరమ్ము నందు దనకన్‌ మొట్జో మొతాంయింపరో! 

దికై_ యిప్పుడు గావరో! నిరవరాధిన్‌ నన్ను మద్శర్హ, చ 

జక్క.౦బట్టుక యింత చేనెననుచుం జీరెందలారిం (బభున్‌ 

నీక్కం బంచుజనమ్ము వీశులందను నీశీంప దుఃణఖంపుచున్‌ ॥ 154 


న ఆతలవరి భూతలాధిపు శిటిగింపం 

గంపితుండై మంగలి నపుడువట్రి 

శెప్పించి సభలసార్చి యిప్పుడీ పాపాత్ము 

నేయయగదగు 'నెటులంెన్టు 

డన విని శూలమ్మునను వీన్‌ ్రేయంగం 
దగవనీ జెప్ప న_త్తజీజవబున ' 
- సన్యాసీ చన విచ్చి సోక్టత మిదియని . 

 తలయహాచినోుళు పద్యమ్ను చడివి 


(పథ మాళ్యాసను VA 


గి తగరుపోర సృగాలమ్ము,తాం దలంవ 
భూరికవటాత్కు. డాపాఢభూతి[చేత, 
తంతువాయకుచే దూత తనక తనక 
స్వార్థముగంచొంటె నీ మాఢనర్థములను 155 


వ॥ వెండియు నమ్మ హోత్ము ండు సవ్విస్తరమ్ము గా 'నెటీంగ్నింష దత్ప 
భాజనంబులు విస్మ యంబు నందిరి నరేం[దుండును నాయంబష్టుని విడివీంచె 
నా శివశర్మయు నపహృ తార్థుండై యొంచేనియుం జనియె, నట్లు వితుకజంబు 
కదూళతికలు తమతమ శరమీచే వృథాచేటు నందిరి. ఆట్లు "నేనును నా 
నేరమి కతంబున నిది దెచ్చుకొంటి ననిన విని కరటకుండు దమనకుం గ_ర్హవర్థం 
చెయ్యది చెప్పుమనిన, దమనకుం డిట్లనియె, 156 


కం॥ మృగవల్ల భ వృషభులకును 
బగబుట్ల్టం (జేసి [పేమబాయంగ జేయన్‌ 
దగిన మహోపాయము పెం 
పుగ6 దలపాోయంగ వలయు బుద్ధి నటంచున్‌ | 157 


కవిరాజ విరాజితేము |! 


చలనున వికమసంపద నోర్యవళం [బదికాక] యుపాయపు. బెం 

పసలవడ గాలం నచ్చు నహీం|[దుని నబ్బలి భుగిషభుమాడ్కి_ననన్‌ 
జెలుపు మడెట్లన మున్నొక [మాంకనం దేకువ వాయసయుగ్మము, పి 
ల్లలయగన ద_త్తరుకోటర నాగము లాంచి కొనంగని శోకమునన్‌॥ 158 


వ॥ ఒక్క_నాం డవా్యాయసనిభుండు నిజసతింజూచి (పసవసముయంబగు 
బణీంగి తన సఖుండగు జంబుక వ్రవరుకడకుం జని : మదీయ నివాసంబగు 
తరున్రున నొక్క_ కోటరమ్ము చేకొని యొక్క కాలసర్పంబు మదర్భ్శకుల 
భకీంపందొడంగా, తద పాయోపాయమ్ము. జెప్పునునిన నతండతని కిట్లనియె. 159 


కం॥ బక మొక్క.టి మిరాలసము 
త్పుకతందిని యెండ్రిచేత సొంవరిమదినం 
'తకుంజేరరో హింసొరం .- . - 





లెన్స్‌ ఖానుకవి పంచతంత్ర 


న అనిన నాకథా వృతాంతం చెట్లని కాకంబడిగిన జంబుక ప్రభుం 
డిట్లనియె, 161 


నీ ఆనఘలంబోదరుండను బకాధిపుం డొక్క 
కొలని తటమ్మున నిలిచియున్న 
[నడిగె] నందలి యుండి యాహారకూన్యత 
నిచట నింకనుం గాధ్య మేమియనిన 
నలమత్ప్స్యములు మాకు నాహోరములు గాన 
నవి నేడు జూలరు లరుగుచెంచి 
[౩] కొని పోదు రెక్క_డం బొత్తునని యిట్లు 
[వనరుచు] నన నన పలుకు 
ఆ] వ లాలకించి మోానులన్ని యు నేతెంచి 
యతని మమ్ము. (బోవుమనిన మిమ్ము. 
గరుణతోండ నన్య కాసారములలోన 
విడుతు (బతుకుండంత చేడ్క_ననిన, 162 
కం; . 


పాలా 
PE 


ఆమాట నమ్మి యషములు 

(వేమమ్మున నెచటనై నం చెట్టుముటన్న న్‌ 

దామొజణింగితిగిచిక్రనుమున 

బామరపతి వానినెల్ల భతీం-దినచోన్‌ 1683 


గీ 


లాల 
son 


ఎం(డి విభుజెతింగి యిప్పుడు నన్నును 
గొంచునేగుమనిన్క గొంగయపుడు 
పారివచ్చి తన్ను బట్ట కుళలీరమాం 
నార్థియగుచుదంభ మతిశయిల్ల క 164 
వ॥ ఆపడతండు మనమ్ము న. నిట్లని విత్క_రించె 
చం] ఇది కపట (ప్రభావమున 'నేచియుష. షమ్ముల (మ్రింగి నన్ను దు 
.ర్మదమునః బట్టి చంపు ననుమానము లేదిక విక్రముంబు వరః 
"వెదనని యంతరంగమున భీతి నెటుంగక బల్మీ కంథమున్‌ 
వదలక కొండ్రంబట్టి యమవాసము జేర్చి బకాధినాథునిన్‌ - 165 
వ॥ అట్లుగావున పొంసాపరులుం గార్యాంతరంబుల హతులగుదురనిన, 
సతండు నిష్టుడుచిత కార్యం ' చెజిఢగిరిపుమనిన వెండియు. నొప్ఫేరవసతి కాకం 


(వథ మాశ్వాసము 29 


బు; కిట్లనియె నిమ్మ హీపాలు [నంతఃవువ కాసారంబుునకుంజని] కనక భూ 
ఇంబస హరించి తావకావకారియగు a ర్త కోటరమ్ములో చేయుమని 
వీడుకొలివిన నవ్యాయసవిభుండు, 166 


కం॥ రాజగ ఎహమ్మునకును జని 
రాజచ్చట జలకమాడ రాగిల్లి మనో 
రాజ? మగు వీటమిోాందను 
రాజ్మిల్లెడి కనకభూపురాజటు వెట్టన్‌ 167 


కం|| కనికొకము భూపషణముం 
గొనివచ్చి పణీంద్రుండున్న కోటరమధ్యం 
బున వేయ డాని వెనువం 
టన వచ్చిరి రాజభటులు ఢాక దలీన్చన్‌ 168 
వ) వచ్చి తదర్భాజంబు [క్రింద నీలువంభడి 


గీ పాదవము నెక్కి. యందలి పానము జంపి 
కనక సూతమ్ము జేకొని చనిరి వేడ్క. 
కాకవిధునమ్ము [నుది] గుతుకంబు నొండె 
నట్లుగానున దగు నుపాయంబు వలయు 109 


కం॥ మతిమంతు౯డై న సౌఖ్య 
స్థీతినుండు నబుద్ధియ్రైనం జెడిపోవును దు 
ర్మత్‌ొ హారి శశకమువే | 
మృతించొందిన వూడ్కి_.. . . వలీర్చన్‌ | 1/0 
వ! కరటకుండా కథయెణీంగింపు మన దమనకుం డిట్లనియె. 


చ 


కలండొక్క. వనమున గంఠీర వేంద్రుండు 

దర్చించి మృగ ముల దజిచుదినలో 
మృగములన్నియు గూడి మృగ కులాధివ యిట్లు 

దిననేల మాయందు దినము నొకని 
భత్షీంపదగునని పల్కిన 'నంగీకరించి 

యా రితి. జరించుచుండ 
నందొక్కునాండు ' శ శాదిశు దినము వ 

చ్చిన చాయడూ' మదిలోన జింతనొంది "' 


8% భానుకవీ వందతం తి 


గీ ఘనతరోపాయ మొక్క_టిం గాంది, బుద్ధి 
నలరు వానికిం గానికార ములు గ అ! 
యనుచు సంతోవచిత్తుడై యచ్చటికిని 
దడసీపోయినం గోపించి తన్ను జూచి, 


ar 
~] 
సై 


తు త్తకోకిల॥ లంబకర్ల! మజాముథం బడలంగం జేసితివన్న సీం 
హంబుతోనను నన్యశేసరి యామిషాభిరతి౯ (బమో 
దంబు నొంది గ్రహింప వచ్చినం దల్లడించి యరణస్థ భా 
గంబునంబడి పారివచ్చితిం గల్లకాదని వల్కనన్‌ | 172 


వ! సీంహాంబు కుంచేలున కిట్సనియె..... 173 


గ; నాకుం జూవంగలవ! యాశేసరి వ్రభు 
ననినం బదమటంచుం నధిక నిమ్న  _ 
కూవపతీరమునకు. గొనిపోయి, వీణా యు 
న్నాండు మాడుమనుచు వాకు పలుక, ౯౮ 


వ॥ మృగోంద్రూండును జలాంతరమ్మునం |బ్రతిబింబితంబగ్న కంఠీర 
వంబు గనుంగొని కోపించి వాంకరివుచు దుర్మదంబున నానూంతంబడ 
నుజికి మృతింబొంచెె నప్పుడా శశకంబు నిఖిల మృగ స్తోత్ర పొాత్రంబయి 
చరియిం వెనట్లు "గావున కుశ లబుస్ధి వలయుననిన విని కరటకుండ శ్లుని భేద 
కార్భ్యంబున నన్వోన్య వివాదంబాపాదించి తగు నుపాయంబునం (బ్రన ర్లిం 
పుము రాజసన్నిధి నీకు ఛద్రంబగు గాక పొమ్మని యనిపిన మహావ్రసాదం 
బని దమనకుం డచ్చోటువాని వింగళకు సవిరావరబునకుం జని యిట్లనియె. 175 


గీ॥ అధిప వీకీంపుడి'దె ప్రశయంబు వచ్చె 
భూమిం దనవిభు నావద పొందుచోటం 
'దెలువకుండిన భటుం జెందుం గ లుషనునుచుం 
చేరి పితవాచరింప వచ్చితినటన్న, =. 16 


ఉ॥ పింగళకుండు వాని గడువేనముముతోడుత జెబ్బమన్నం. జె 
స్పంగం దొడంగా నుతుపతి పాజముతిన్‌' భవదీయళ క్రి నా 
ముంగల కొద్దిచేసి యను మోదవకళంబున రాజ్య మెల్ల నే... 


లంగల వాయనం చు దకత్తా్య్ర యజతజ్యన నున్న తాయ, I 


దథమొళ్వాసము 8 


వ॥ అని చెప్పిన దమనకు వాక స్థిమ్ము లాకరీ రించి హారిరాట్పుంగనుం 
డాళ్సర రభ యపహృదయుండయ్య్య. గొండొక విచారించి యతండట్షివాండు 
గాడని దమనకుతోం జెప్పిన నక్క_ సటాత్ముండు దండ్షోయయు నీట్టనిమె? 173 


శి 


కం! ఉతువతి యొకడు మాకును 
వీతంపం |బథాని యతండు వెరవున సర్యా 
ధ్‌ వ్రయుండయ్యును చైతేవ | 
దకుండు మదిలోన నమ్ము (దగదని మజటీయున్‌ | 179 


వ॥ మృగరాజా! వృషభంబు కృతసఘ్నుండు చేసిన మేలెబుంగని 
వాడు వానినమ్మ రాదు నిన్నుం ద్రోసికాజనయ్యేదనని యున్న వాడు, ఇట్టి 
కార్య్భమ్ము విన్నవాండనై్వై నివ్వు (దొక్కినట్లదరివడి "నే నీకుం జెన్పవచ్చితి, 

(పళ యమ్ము వచ్చెనని 'నెవిన్నవించుటమొన్ల, న్‌ సంస్థానంబు శాడిప్మో నేం 
బాడజాలక సుమో! యని విన్న వించి" వెండియు నిట్లనియె. | 180 


కం॥ వతికన్న మంత్రి బలిసిన 
శీతియాతని డైతనర్చు సిద్దము సతిదొ 
క్‌ డు 
పతి కం శకెళవరమైొనను 
పతికార్యము చెడును నూతన ఇభ రతాచార్యా! 131 


నీ 'రాజస్ట్రర తుకునిగా రాజు మంత్రిని నిల్చు 
వాంతి యాదకుత మదము నొందు 
నా మనమ్ము నం గారష్టిమా లస్యముగ. జేయు 
నటమిాయ స్వాతంత్ర్య మాత్మ (గోరు 
స్వాతంత్ర్వమున నిజేశ్వురున కొండుదలంచు 
నంతట మతి చేజె యగుచునుండు. 
నందుకు (బతికర్మ మప్పుడు మణి చిన 
'వెనుకనంతీటబోదు విగహించుం 


సీ గోన విష్వమెన భోజ్యమ్ము (గ్రక్కవలయుం 
దవిలి నొప్పిథచు.దంతమ్ము. దివియవలయు . 
'మం్రియును. దుక్టనుండ్రైన మూన్పవలయు; 
శాజనీతికి. విక్టయ' వభుని.లతక్ము!. 1862 


క్రై భేోనుకవీ వంచతం తీ 


వ॥ అని యివ్విధంబున రాజనీతిక్రమంబు విన్నవించిన బింగళకుం 
డాకర్ణించి దమనకుతో నిట్లనియె. నయ్యా! యా సంజీవకునందు నాకుం' 
బతుపాతంబు 'బెద్టమైయుండు నతండును నాయందునట్ల, అతనియందు 
దోపమ్ము లేనియట్లున్నది. అస్మ త్కార్యమ్ముపట్ల కంటిని తెప్ప గాచి 
నట్లు నాకుంగన్నాకై యున్నాండు, ఇట్టి వెద్దను దుర్నీ తిచేత నెడయం జేసి. 
కొనుట కార్యమ్ము గాదనిన దమనకుం డిట్లనియె. 188 


కం॥ సుతుండనుచుం జుట్టమునుచును 
పాంతు:ండనుచును న నమ్మవలవ 'దచెలుంగని రితికా 
యతిదృష్టిం చెలియ వలయును ' 4 
బశులారయ వారి నూత్న భ రళాచా.ర్య్యా! ( “ 184 


కం॥ మంత్రుల బుద్ధుల వినక, కు 
మంత్రుల వాక్యముల దిరుగు మనుజేంద్రుండు దా | 
తంత్రమున బాసి వగతుర 
యం[త్రమ్ములం జిక్కువడు మహాత్తుండై నన్‌ | 185 


వ॥ అన్‌ చెప్పిన మృగం|ద్రుం డిట్లనునేవతని కథ యంబొనంగితి నా 
వృషవరే రణ్యు నె నెట్లు ని గహొుతు నప యక పం కాదని చేసితినేని వ వర 
లోక పోనియు నపకీ ర్తి రియు నగ్కు నతని హృదయంబున దోషంబించుకయును 
లేదు, అధికతర (ప్రియంబబ్బుచున్నది యని* దమనకుండు నిట్టూర్పు నిగిడిం 
చుచు వెండియు నిట్లనియె. 186 


శ! కావ్యుముకము రిపునికాయమ్ము నెవ్విధి . 
నైన జెటుపవచ్చు, నఖిల సమ్మ 
తంబు మెటత్రింజేని దంభభావమున జ 
రించువానినట్ల [త్రుంచవచ్చు॥ 187 


వ॥ రాజులకు దలంప విరథర్మంబు కారణంబు ధర్మాధర్మమ్ములు 
పోచారించిన య సిద్ధించు విధోధులగు కపటాత్యు లం బొలియించు 
చుటయ్ము నాక వాక్యంబు లాకరి ర్లించుటయు, నేర్చు KDA _ కార్యంజుల వట్ట, 
స రణ ర న్ట్రంబు గ ల్లుటయు నను-రాజగుణంభు' లెబుంగ 
వలయు నవివేకపరివూర్లంటై చె యున్నది భవడీయవ్మా దయరబుళ నాహితంబు, 
బ్రవేశింపం బోటు లేదని మతేయు -నతండిట్లపియె.. తద, 


(క) పథ మాళ్వా సమే వికి 


ఉ|| నీకు (బియమ్ము గూర్చి బవాునీతులు కారస్థవథమ్ముు చెప్సినన్‌ 
జేకొననవై తివిట్లు విధిచేం జెడువారలకేల బుడి కౌ 
ర్యాకరుండై న గతం యద్భుత కై తవశ క్రీ మెచ్చి, దీ న్‌ 
నాకృతి నా హితంబు హృదయంబున నిల్పెదవన్న, నావుడున్‌. 189 


“ 
వ॥ పెద్దయుం[బొొద్దు చింతించి సంజీవకు గుణావగుణంబ్బు 'లెణింగెద' 
నతని నిచ్చటికిం దోడ్కొని రమ్మనిన నతండశ్లైని బలవంతుండు నీచెప్పినట్ల 
వినునే!. మంత్రభిన్నమ్ము గాకుండ నరిం బొరిగొనవలయు సీవ్రు దలంచిన 
మహాోదో్య్యగమ్ములు జన్మాంతర ఫలప్రా_స్టీయునుంబోలె నిడుదలై యున్న 
యవిగాన సన్నిహిత 'కార్యంబులుగావు నొరుల కపటత్సంబూహా నెటుంగ 
వలయుననిన, నమ్మ ఎ గేంద్రుండు తోశందొక్కిన భుజంగ ము చందంబున 
మండిపడి యహాంకార ఫూర్యుకంబగు వాక ర్థింబున నిట్లనియె, 190 


కం|| తలపోయ నుగవిక్రమ 
కలితు:డ నన్నేవినేయం గలడన్కి తనతోం 
బలుకక యుండిన దవునకు. 
- _ డలరుచునుం బలీశె వేడ్క నాతనితోండన్‌॥ 191 


వ! ఎవ్వం డేని గృహామ్మునం దన నడవడి యెటుంగని వానికి. (బతి 
శ్రీ నొసంగిన డిండిభంబు వట్ట దోషంబున మందవిసర్పిణి యను చీరవేనుం 
బోలె దండధరునిలయంబునకుం బోవు ననిన విని మృశేంద్రుండా కథ 
యెణింగింపువునిన దమనకుం డిట్లనియె. = 192 


గ అనఘ మున్నొక్క._ రాజు శయా్యాతలంబు 
నందు మందవిసర్పిణి యనంగ వస్త 3 
యూక యుండంగ డిండిభాఖ్యుండు మతు. 
ణాధిపతి వాయువశమున నచట వడిన 198 


గీ| బానిం బొడగని (ప్రీతితో వన్ర్రయూక 
యతిథి సత్కార పూజలి నాదరించి 
యంసదెంచిన కార్భమ్ము నెటుంగం జెప్బు 
మనిన నాజండు వానికిట్లనుచుం జెప్పె॥' 194 


కి్తీ - శోనుకవి సంచరంతీ 


కం॥ మానవ నాయక! శోణిత 
పాన మనోరథము చేత బజులేవలనెన్‌ 
ననన్‌ చెప్పిన నందుకు. 
దా నిట్లనియెం (బియన్ము దళు కొత్తంగన్‌॥ 195 


వ॥ డిండిభా! నీవు తీళ్లదశనుండను కాలం చెటుంగను యొట్టివాని 
నైన మిట్టిపడం బొడిచెద వనిన నల్లిజేడు నక్షైన మన్ని లయంబున శకున 
దునే! యన -చీఠ చేను దాతీణ్యమ్మున మహీపతి తి సుప్తుండై న ర క్కపానంబు 
నేయుమని ముదల యిచ్చిన నల్లిీయు నల్జుకొన్న సంతోహాతిళయంబున 
నియ్యకొన్ని యెప్పుడు (పొడ్డు (గుంకునని యెదురుచరాడ నంత నిశా సమ 
యంబగుడు రాజు భోజనం బారగించి శయ్యాతలంబునం జేరి నిద్రించు 
చుండ మెల్లన మత్కుుణర బతని |క్రిందకిం జని యా రాజుం గజచిన నతం 
డదరి పడి లేచి. 106 


కం॥ భూపతి పతిళోరులణగని 
దీపము చెమ్మనిన వారు దెచ్చిన యంతన్‌ 
వె పారిపోయి మత్కుణ 
మా పర్యంకమ్ము [కింద నణరా భయమునన్‌ 197 


న! మంచతల మెల్ల. జూడం దన్మథధ్యమందు 
వస్త, యూక చరింపంగ వారు సూచి 
యద్భుతం బంది యచ్చటి కరుగుదెంచె 
ననుచుం జంవీరి దాని ననంతరంబ। 198 


వ॥ ఈట్లు గావున వివేక హీనునకుం దన శ్రీ యొసంగిన వస్త్రయూక 
ఇెడిపోయిన చందమ్మునంజచ్చునని' చెపిన విని "మృేద్రుం. డంగికరించి 
యిట్లనియె మృగభూ_ర్త! గోపతి యుద్ధ సన్నద్ధుండగుట్క 'యేక్రమంబున 
నెబుంగ వచ్చుననిన నతండిట్లనియె, నాయనడ్వావామ్ము తన : క్ల ఎగా 
ములు వంచుకొని యభిముఖుండై చకితుండునుంచోలె పాదాంతి కమ్ము 
చేరునప్పుడు చెలియునుని చెప్పి -యచ్చోటు. వాని సంజీవకు కడకుం జనిన 
వాండు దమనకుం జూచి యిక్ల్యనియె.. 199 


ఉఅఖథమౌాళ్వాసము ఓర్‌ 


సీ|| కుళలంచె యని వల్క_ంగొల్పి మనెడు (ప్రజ 
కును దలంసయగ నేటి కుశల మాత్మ 
సంపదలను ,మానసంబు (పాణంబులు 
నధిపతి నామ్ములటంచుం బలికి 
ద్రవ్యంబు గలిగి గర్వము లేని వాండును, 
భానమూనుణుల వలం బడనివాండు, 
నుర్వీశులకుం బియం బొనరించు వాండును, 
బంధురామయముల!: బడని వాడు 


గ్‌ నర్ణిైై గారవంబున నలరువాండు, 
కపటచిత్తుని మాయల? గడచువాండు, 
శమన పుట భీదననుం బేరం జననివాండు, 
మనుజు 'జెవ్యాండు గలడు భూమండలమున! 200 


డ్డ 


| అన సంజీవకుండిట్టి పల్కు_లకు6 గారం బంతయున్‌ జెప్పు మ 

న్నను, వాండిట్లని చెవ్ఫె రాజుకుం (బమాణం బెద్ది సీ మూంసమున్‌ 
దను నేవించిన వారికెల్ల నిడ నాత్మం గోరియున్నాడు, ము 

న్నన భూ! మెత్రి ఘటించినాండనని న కాద్య్భంతమున్‌ జెప్పితిన్‌|| 201 


వ! అని పలికిన విని యత్యంత వివాదమ్ముునం గసందుచుం సంజీవ 
కుండం దమునకుం గనుంగొని యిట్లనియె, 202 


మ 


మానక 


| అపరాధ మ్మొ క యింత లేని నను ననా్రాయమ్ముునన్‌ రాజు క 
ప్రవు వృ త్రీన్‌ జెఅుపంగం జూవె కడు నాశ్చర ఫమ్ము! సర్వం నహ 
ధి వులందెక్కడి నీతి! చూడం మదాంధీ భూత చేతస్కు లై 
యువకారం బొనరించు వాని బరుగా నూహింతురుర్వీస్థలిన్‌ || 208 


కం॥ కారణము లేక యల్లును 
వారణ మశకముల నొక్క వడున్సనం జూచున్‌ 
ఛారుణి పతిం గొచ్చుట మది 
నారయ నల్పంబు నిక లాత్మ జ లకూ! 204 


నీ! అరయ :జోత్యలధున కద్దమ్ము ౭ జూవు. చం 
2౯ భమున:.నరణక్షిరోదనము 'మూాడ్కి ' 


86 థానుకవి పంచతంతి 


చెవిటి కేకాంతమ్ము నెప్పిన కరణి కృ 
తఘ్నుని తోడి మిత్రతనిధమున 

జడధిం జిన్మి-న వృష్టి. వడువున నూషర 
స్థలములం జల్లు వీజముల పగిది 

పవపండుండు కన్య విచారించు పోలీక 
వందికి చందన వంకమట్లు 


గ్‌ 


త 


| నతి వివేక విరహితాత్ముండు నగు నుహీ 
పతికి నాచరించు హితవు నిష్ఫు 
లంబు నీతి సున కళా చతురుండది 
చెలియ వలయు లత! ధిస మేత! 905 


కం॥ దండింవం దగని వారల 
దండించిన, దండమునకు.: దగువారి క్చృనన్‌ 
దండింపకున్న € జెడు భూ 
మండల నాథుండు లక్ష్మ మంత్రి వరేణ్యా! ¢06 


వ॥ అని చెప్పి వెండియుం గపట రహిత హృదయుండనగు నన్ను 
మృగేం[దుండట్లు చేయందలంచె నది (పా క్షన న గా నోఫష ఫునని 
నిట్టూర్పు నిగిడించుచు వుజియు నిట్లనియె, 207 


చం! సరసుల నక్రముల్‌, మలయ జంబులం బన్నగరాజు, కేతకీ 
తరువ్రులం గంటకమ్ములు, నిథానములన్‌ బవాు భూతముల్‌ సుఖా 
కరునిం గోళంకముట్టు నధికంబుగ, దుర్ణశ లుర్విలోన స 
త్ప్చురుషులం చబొందుచుండు. దను వూర్వకృతంబగు పాతకంబునన్‌ 208 


క అన విని దవమునకుం డిట్లను 
ఫు! మృోంద్రుండు గడు SP 
మనమున నది నమ్మకు దు 
రన లతుణ మదియె మది విణారింపం దగున్‌ 909 


చం॥ మలయజ నీతలమ్ములగు. మాటల 'చేల్చును వచ్చినంత చెం 
సలవడ లేవ జూచును గబియంబు భొనర్శును- తేత నన వే 


ప్రథమాశ్వాసము వ 


న్నెలలు నముఖేందు నందమర, నిష్థంర దంభము మానసమ్ము నన్‌ 
దలముగ( బొల్పు దుర్భనుఃడు ఛాతీ తలంబున లశ్మ ధీమణీ! 210 


స్స బహాుళొంధకారంబు వావవీవము జీవ 
నంబుల డాంటంగ నావ భద 
దంతావళముల మదంబణంవ, గనంకు 
శము పన్నగముల రోషంబు వెజుప 
గారుడ మంతంబు ఘనత రాసుంబుల 
హారియిుంస ధర్మువు నతి దర్శిద 
బాధ వదిర్చ్పంగ సంపద్క శోకముల నోటు 
వలువ నానాకళా (పౌఢిమయును 
గీ గ్రేమనున నబ్బభవుంయ గల్పించెగాని 
చేయ నోవంగ 'లేడయ్యెం జెనంటి హృదయ 
దంభ 'మొక్కింత మాన్చంగ ఛాతిలోన 
లాలితోదార విజయ లవ్మథీర! బ్ర] 


వ॥ అని చెప్పిన విని వృష.ఖేంద్రుండు చింతా వరవళుండై తనలో 
నిట్లనియె. | 212 


Gi గాలముఖమ్ము మేంతలకుగా నతిసంభ్రమవృ త్తి నేగి మో 
నాలి జనమ్ము చేత హతమైన విధమ్మున నల్పబుద్ధి వాం 
ఛాలన చిత్తుంై. మడియు, నాదింబురంబుల [తోవంబోవలే 
క్రీ లయమంద వచ్చితి వృ ేంద్రుని వాకస్టనుం విశ్వసించితి౯॥ 918 


వ! అనీన విని దమునకుండు సంజీవకుం జూచి 


న్‌ 


శా. 


ఆల్బు లై నట్టి మాంత్రికు లై న, వైద్యు 

లైన బల్వురు గూడిన నౌమధమ్ము 

లొనర చేమైన నిత్తురు నుష్ట్రవిభుని 

నాదిముంబునం గాకాదులట్లతలయ॥ 214 
వ॥ అని చెప్పిన విని సంజీవకుండా కథ యెణింగింపుమునిన దనునకుం 


డిట్లని చెప్పందొొడంగా. మున్నొక వనంబునింబకదంబొదుంబర జంబూ 
జంఫీర నూధవీ మధూకోద్డాల ' సాబలహీంకాల మందార సిందువార బీజ 


88 భానుక వి పంచతంత్ర 


వూరవూగ ఖర్జూర నారంగలుంగ లవంగ వనన వకుళా తకాదిముఖ్య 
వనంచై నృత్యరంగంబునుంబో లె నటనటీ శోభితంచై. శరన్న భో భాగమును 
బోలె చకబాణాసన విరాజితంచె భారతసమర స్థలంబునుంబో లె నర్జున 
రమ్యుంచై రమణీజనవదన శృంగారంబునుబో లె చందన తిలక, రమణీయం ఛై 
రమొప్పు నవ్వనంబునందు, 2105 


కం|| కలండు మృ గేంద్రుండతనికి 
బలిభుగ్దంబుక తరక్షుపతులు సచివులం 
దులవారు దిరుగుచు ను భయ 
కలితుండగు నుష్ట )విభుని గని వాక్రీతిన్‌. 216 


సీ! ఉష్ట్రకులేంద్ర! యెందుండి నీఠరాకన, 

'నేనువర్తకు నో సరించి యిచట 

నణయవ నున్నాండ నన విని వారలు 
నావిధం చెట్లని యడాగం జెప్పి 

దను విను స్వర్ణ కుండను జేరి బవ వదా 
రము సంగహించి సరాగ మైన 

(త్రోవను చజేరంబు తులదూంగి యాడంగ 
సమకట్టి గోనెను సకల ధనము 


గీ] పూని నావీథువై నెెచ్సి కాననమున 
నరుగ భారము నధిక మై యాయగికొనంగ 
నొక్క_చరిలోన నాగోనె చక్క వైచి 
మున్ను నిచ్చట చాంగితి ముదముదజిగి + 217 


వ॥ అంత నాన్వర్ష కుడు నన్నుంగానక సకల కాననగిరి గ హ్యరంబుల ' 
నెమక్కి విసివి తన నివాసంబునకుం జనియె, నాంటంగో లె నేనును వర్హకునకు 
వెజుచి స్వర్ష భారంబు 'మావంజాలక యిందణంగి యున్న వాడ, నా భాగ $ 
వశంబున మిమ్ముం బొడగంటి ననిన, (గాకజంబుకతర క్షువులు సంతనీల్లి 
యిట్లనిరి, 918 


సీ! లొటిపిట్ట. నీకును లొంగంగ నేటికి 


(పథ మొశ్యాసను రీర్రి 


ధికిని దోడొ-నిపోయి యకలంక మృగ రాజుం 
గాన్పింవంబేతుము ఘనతరముగ 
ననుచు లొటియను దామనునుగాం దోడ్కొ న 
తు 
పాడగానివింపంగంబొంగి పొరియు 
నభ యంబునిచ్చి యత్యాస క్ట గథనకుం 
డనువేరు నచ్చి నిళ్యాంతరంగుం 


గీ 


న. 
కారాణాలు. 


డుగను గృవంజేసి సంతోష మగణితముగం 
. బోచుచుండంగ నుండె నా ముసలియుష్ట్ర, 
మరయః గొన్నాళ్ళు జన ననుచరులయజూచి 
చెలంగి మృగపతి యిట్లని వలికె బడ 


Lo 
> 
0 


కం|| కాకంబుెదిగ మువ్వుర, 
నాశలీి 'ఫెద్దగుచునుండె నాహోరము మో 
రేక మతిం దెచ్చి యిండనం 
గాకియు సక అమ్ము వెదకి క్రమ్మణ విభుతోన్‌॥ 290 


న్‌ 


వానలా. 
లాలు 


వపరాడ(గలచా వోటులన్నియుం జూచి వచ్చి 
తమి మృగాథిప మాంసము తెగువదొొరక 
దనుచు లౌట్టియ యొక్క_టి సునతనున్న 
దదియు నీకును నాహారమగుత నేడు pal 


న॥ అని, మృగపతికి నుష్ట్ర)మ్ము మింది కోన్కె వెగ్టలంబగుటకు నీర 
నంబుశ బలి భుగ్గంబుక తరక్షువులు తమమిోాంది మతి సడలుట జూచి, 
యెడయం జెప్పిన నక్క_ంగీ రవెందుండు త ద్వాక్యంబులు విని కర్షకఠోరం 
బగుడురంటక భోజనున కభయం బొనంగితి నేనెట్లు ఇెటుతునన, ననుచర 
మధ్యంబునుండి వాయసవ్రభుం డిట్లనియె, | 222 


ఉ॥ లెంపున నాలుబిడ్లల నతిముథకు6 బతి పొవవృ శి “శం. 
కింపక యమ్మ జె! ధరణి -గేశమునందిన వాన్‌కిం గ పా 
సల కల్ల నేర్చునే! విచారము "లేమిటి కుష్త ష్ట్ర వల్లభుం | 
'జంపీ వ భ్రవచ్ళకీరము నిజంబుగం 'జ్రోను మృగోం[డ్ర చంద్రమా! 993 


వ అని. "వన్పీనావిని కపణ్యా?. చిక్తుందై కకథియు నిట్లనియె . - లేల 


40 ఫౌనకవి పంచత తీ 


కం॥ గోదంతి తురగకన్యా 
మేదిని దానములకంటి మిక్కిలీ యధికం 
జేదనిక నభయదానం 
బాదరమున నెజబులస లత్ము ణా మాత్యమణ! 


Lo 
te 
౮౯ 


శం! శరణన్న వానిఃంగాచిన 
వారిమేథ శ్రతువుకంకె నధిక ఫలంబున్‌ 
సీరియును దత్పురుషవరున్‌ 
గరమొప్పుగం బొందు ధరణిం గరణిక లమ్మా! 226 


చ॥ అని మజీయున్‌ మృ శేంద్రుండను నాతనితో నివుడెట్లు చంవనే 
రను నకటా! మెణీంగియని దోషముగాబె తలంపనన్న, ని 
ట్లనుం దన ప్రాణరకుకొజునై యనఘాత్మక యొవ్విధం బొన 
ర్చినం గలుషమ్ము చేకురదు చింత భవన్మతి'నేల సౌరెకున్‌॥ 227 


వ॥ మోరంగికరించిన చేమేవధించెదమున నతండు యము థాజ్ఞాన వవే 
శంబున నూవకుంజె నంత కాకజంబుక వ్య్యాఘ్రంబులు మున్యురుం గూడి 
కొని యుష్ట్రంబునుకా బొరిగొనుటకిదియవేళయని కపటోపాయంబున లథ 

నకుంగార్చికొని మెల్లనడానీ యా రాజుతో నిట్లనిరి, 225 


లే 


కం॥ అడవులబడ్‌ తిరిగితి 
మెక్కడ నాహోరమ్ము నీకుం గానము నీవి 
పుడు మము 'నెవ్వరినై ననుం 


దడయక భతీంపునుని ముదంబున మజీయున్‌ 229 
కం॥ భావింప నింతకాలము 

దేవరకృపచేత టతికితిమి మి కొజవై 

జీవము విడిచిన నేమో! 

భూవలయంబుననుః గీ ర్రిబొందమె. యనుచుకా।॥ 280 


వ॥ విన్నవించి యామువ్వురిలో: గాకంబు మృగపతిని డగ్లణి 'చేవా! 
నను భత్సింప్రమనిన నది నవ్వి నా పంటిసంధికిం జూలవు పొమ్మనిన నది 
కడికుం దొలం_జంబుకరటికేంచి నన్ను నములుమనిక కబళమూత్రంటునకుం 


(6) వథమాళ్వాసము శ్ర] 


జూలవు క్రదలుమనిన నది యొదిగినిలిచె, వ్యాఘ్రం బే తేంచి నన్ను నాహో 
రంబు నొనుమనిన న కళ్గాహారంబు చాలదనిన నది కడకుంచోయె, 


నిట్లు మువ్వురు దోలంగినం జూచి యుష్ట్ర/విభుండు నిర సయ హృదయుండై. 
యిట్లనియె 981 


శా బావాుళ్యతుథ, నొందనేమిటికి నన్ఫమీంపుమన్నంతు ను. 
త్నాహంబొప్పగ గాకజంబుక తరశుమ్ముల్‌ మహోపాయ కో 
ర్యా హంకారములొప్చ్పం జంపిన మృ గేంధ్రాధీశ్వరుం డంతలో 


నవాహారంచొనరిం చె వానినదియట్లయ్యెన్‌ విభారింఛచివనన్‌ || 282 
వ| అని దమనకుండు నేప్పిన సంజీవకుండు విని యిట్లనియె, 283 


గీ; కలదు మున్నొక్క_ గిరి మహాగహనమందు 
దాని శృంగ మ్ము నిరువది 'ఆాంటి చెట్ల 
పొడవు గలదందుపైవట భూరుహూంబు 
పాలుచు ఫలముల సాంద్ర సంవూర్ణముగను, 24 


వ॥ అట్టి భూజమ్ము నందు 995 
న్నీ 


అ 
అ 


కలండు కాండోద వుండను కాకవిభుండు 

"వేల వర్యుంతములు కాక వితతి నొలువ 

నందు నూడుల నమరిచి యఖల తరుల 

ఫలములను దిని సుఖితమె (బతుకుచుండ 286 

వ॥ అందొోొక్కనాండు సము[ద్రతీరమ్ము న వసియించు చ|క్రియను వృద్ధ 

హంస తన పరిజనమ్ములుం దానును నిలాసార్థంబుగా నకల భూములం 

(గుమ్మజి తన నివాసమ్మునకుం జనుచో నడుమును దన భటుల నెడంబాని 

'యేకాకిమై యుంచేనియుం దిరిగి తిరిగి పథంబుగానక (ప్రొద్దు (వాలుటయుం 

జూచి దిక్కులేక, కాండోద్భవుండను కాక ప్రభుండున్న వీట మహీజంబుం 

జేరిన. | లి? 
కం|| అందుల కోకులు దమ కుల 

మందముగా గాకయున్న నలిగి కఠోరం _ 

బంద జగడళోబు చేసినం.. -..- వ... 

బొందుగం గక వ్రభుండు పొండనీ' సాక్‌ ' 298 


త్తీ్తై కానుకని పంచతం శ్రీ 


_వ॥ ఇట్లు హంస కాకముల యుద్దము మాన్ని యావృద్ధ పాంసంబు! 
జేరి యెందాల వాండవని యకిగిన నది తన వృత్తాంతంబంతయుం: జెప్పిన విని 
'కాక'ంాజు కృపా పరివూక్షుండు గావున నయ్యుంచను తన సంచ నుంచుకొని 
సకల క? లం బరితుష్టునించే జెపి యంత వానికొక యిబుకుపాటు గల 
దని విచారించుకొని యున్నంత. 


కం॥ వడితో శంపాజూాలము, 
వడగంత్షును గురియదొడంలా వడిచెడక, ముదం 
చెడల జడితట్టి యశనము 
లుడిగాను కాకమ్ము లకును నుర్విని లక్మూ!. 


కం॥ కడు బలిభుక్కులువడవడ 
వడ వణంకుచు మేపు లేమివరటియు వానన్‌ - 
బడి యూంద గాలిచేతను 
సుడియు-చుం బతింజేరి ముడిగి (సుక్కు_చు మజేయున్‌ - 


వ॥ ఇట్లని-విన్నవించె. 


ఆ|| వె; వానగాలిచెత * వడలెల్ల (సుక్కెను 
తరులఫలము లెల్ల ధరణిలనా లె 
వాన వెలియడారొు, దీనికి నెక విధం 
'బానతిండువిాారలనఘుచరిత 


వ అనిన విని బలీభుగ్వల్లభుండు తమవారల కిట్లనియె. 
కం|| ఆశంట చేతను మొరలు 
చీకాకును బొందివచ్చి చిటులుచు నున్నా 
రేకమతిం బకీ జాతికి 
(బాకట పల సంగ వామ్ము పాల్చ డెందున్‌ 
--క్సం॥ అనవిని కాకులు మనకును 
ఘనమగు నాహోర సమితి గ గాన్న దం యా 
డనె యంచం జంపి తిందము. 
'ననవుడు నా మాట వినియ న వామెసంగ నొ 
* ఒడలని సంస్కరిం చీన్లచో _యతిభంగము్న 





2940 


కల 
Lo 


(పథమాక్యాసము 48 


గీ॥ అవునె పాపులూార యాతిథియై వచ్చిన 
యంచం జంప నీతియగునె యనిన 
'దేహముంటచాలు ెగి ధర్మ మెల్లను 
(బబలుచుండు దీనం (ొఢింజెడదు, 947 


వ అని కొన్ని యుపాయమ్ములు 'కాండో దృవునకు నెటింగించిన 
నతండును నాశంటి వెల్లున నూరకుండిన నదియ సమయంబని 'కాకంబు లెల్లం 
గూడికొని నిద్రించుచున్న రాయంచను వధియించి యందటు భక్షీంచిం, 
నాకును నట్టిదియగునని తలపోసి భ్రై.రర్ధింబు 'దెచ్చుకొని రాజ తేజంబజేయం 
చైనను నిప్పుడు సంగరం బొనర్పుట క_ర్హవ్యంబని నిశ్చయించి వృష. ఖేం 
(దుండు దమనకుం జూచి -యిట్లనియె, 248 


చం| సమర ముఖంబునం బడిన సర్పము చెల్పిన లకీ గ టు కా 
యము లనయంబు బుద్భ్బునములట్ల, మదిందల పోసి మూడ దు 
ద్దు మగుళ కిం బోరెద మసంబ మదీయ వృదంతరంబు నం 
దమర మృగంద్రుతో(డ, ననునప్పుడు సనూడుండు మోరలందటున్‌ 249 


వ॥ అనిన దమనకుండిట్టనియె శత్రు విక్రమం బెతింగియు నెవ్వంటేని 
విరోధమ్ముు. 'జెందునతండు డట్టిభ మ్ము చేత సమ్ముచంబునుం బోలె పరాభ' 
వమ్ము నొందుననిన సంజీవకుండు విస్మ్యయ మనస్కు_ండైై తత్క_ఛా శ్రమం 
"చెజీంగింపు మనిన దమనకుండిట్లనియె. 950 


సీ| వనధి తీరమ్మున వసీయించి టిక్టిభ 
వతియుండ నొక్కు నాండతని పత్ని 
గర్భిణిహై యిది కల్లోలతతి నపా 
య స్థలం బెచ్చటికైన నరుగ . 
వలయునన్నను నర్షవంబునకేల యి 
ట్రాత్మలోలయ లల నాయంతవాండె 
యో సముద్రుడు! నన్ను నేమి సేయం, నోపు 
నరయ నిద్దజీకి మహాంతరమ్ము,. 


గి; ెలవియశేముని యూహించీ వలిశానేనీ | 
కాస్ట్రమథ స్థ్రిమ్ము గ అిచిన ప. 


44 భానుకవి పంచతం [తి 


వోలె జెడునన మదికి నద్భుతము వొడవు 
వనిత తద్విధ మేరితి ననుచుం బలి 251 


గీ|| కంబుకంథరుండన నొక్క. కమఠ విభుడు 
వికట సంకటులను హాంన విభులు మున్ను. 
గూడి చరియింతురొక వెద్ద కొొలనిలోన 
మెతి యొనరించి నిశ్చల మానసముల 


NS) 
art 
పిలి 


వ॥ అందు. జరకాలంబుండ ననావృష్టి దోషన్ము వచ్చె నయ్యవన 
రంబున, 955 


ఉ|| చండక రాంశుజాలము కృశానుశిఖావభిమాడ్కి నుగమె 
నిండ దిశాంతరాళముల, నీరజషండము నాళవం డి త్రో 
'నెంజె నరోవరము త్ర నహీనతేటాకములన్‌ J యుపమ్ములొం 
డొండొండం గృశమ్ము లై సొరిగా నుష్ణజలంబులు దమ్ము నేయంగన్‌. 254 


వ॥ అట్టి సమయంబున వికటసంకటులన్య నరోవరంబున కరుగ నిశ ష్‌ 
యించీనం గంబు [గీవుండు వారలంజూా చి, 255 


వము ననుబౌయందగ దయ్యు మిోరు! నను ననార్థియంబు వి రెందుై 
ననుగొంపాం డిదెవత్తు నేననిన నానందమ్ముతో హంసలి 
ట్రను నిక్కాష్ట్రము బూని వచ్చెదము మధ్యంబొప్ప ధంష్టించిన 
మ్మనినం దద్వ్శిధమాచరింప నవియట్లా కాళ వమారక్షంబునన్‌ | 956 


వ॥ అధికజవమ్ము నం జన, జనము తమ్ముం బొడగని యిది చిత్రమ్మని 
నను చుండ గాష్ట్రమధ్యమ్ముు గజుచియుండియు నవివేకమ్ము నం గల కల 
మేమి యని వికటుసంకటల నడుగంబోయి, నేలంగూలి మృతింబొం చె, నవ్వి 
ధంబున మితుండని వన్ను 'నెలుంగకయేమేనియుం బలుక నూహించిన జడ 
నిధియుం జెడునని యతండు సతింజూచి 'వెండియు నిట్లనియె, 2ర7 


ఆ|| వె! ఛాతిలో, ననాగత విథాత, యుత్పన్న 
మతి భవిహ్యమతియు, మహిననంగ 
ముగురు విూనవతులు, మోదన్ముతోం గల 
రందు నొకడు చచ్చెననణగ వినవె, .. 28 


వథమాళ్వాసము 45 


సీ| అది యెట్టిదన గమలాకరం బొక్కటి 
జలసంచయంబునం జెలగుచుండుం 
దగిన వేడుక జయంబుగ నూనములు మూడు 
వసీయిం-చి యుండంగ వాంఛధతోండ 
జాలరులచటికిం జను చెంతురని యనా 
గతవిథాతనువాండు మతివివేక 
చున నెందుకై నను జనవలెనన నిని 
తాత్కాలిక ప్రజ్ఞ తేగునటంచు 
నుత్పన్నమతి చెప్పె నొక కథ మునునొల్ల 
వనజాశీ తలవరి తనయు గూడి 


గ 


వానితండ్రి కోరివచ్చిన నెటీంగి త 

_తృనుజు గాబెలోన దాంచి యతనిం 

గావుతంత్రశేళిం గరంగింద బొాంధవన్ట6 

డరుగుదేరం జూచి యంత లేచి, 250 


చం॥ అలిగి నుతుండు మో భవనమందులకున్‌ జను చెంచెనంచు నీ 
తలవరి వచ్చె లేదనిన్క దామదినమ్మండు సూడుమంచుం దొ 
య్యులి విభుంగనాడి జారు నపుడంపి నయంబున “డాసీగా దెలో 
వల నణంగున్న తత్వుతుని-బై కొను "వేడుకం, దీసి 'యిట్లనున్‌ . 260) 


వ॥ మీ జనకుం 'డెటుంగకుండం జనుమని కరుణార్డ )చి తృయుం 
బోలె మందిరమ్ము వెడలననిపి యాత్మ దోషంబు చెలియంబడకుండ నక్కు_ 
లట నిజవల్ల భు నిస్టోపభోగమ్ములం ెలించె నట్లు గావున తాత్కాలిక 
నుతియె కారణంబని చెప్పిన, నంగీకరింసపక యనాగతవిథాత యనువాండన్య 
సరోవరంబున కరి నంతనొక్క_నాండు, 261 


కం! జాలరులు వచ్చి యొక్క_ట 
జాలమ్ములు విప్పి కొలను జలములవై నా. 
_ థీలతనెగవల వై చిన 
నాలో నుత్ప్సన్న వుతిభయ స్వాంతుండై 962 


కం! మృతివొంచినట్లు జలిసీన 
యతనిం బొడగాంచి వారలావల నిడి యం 


46 భొనుకవి పంచతం తీ 


చిత గతిం జన నతిగర్విత 
మనస్కుడై, యా భ విష్యమతి యున్నంతన్‌ i 


వ॥ పట్టుకొను నవసరంబున నుత్సన్నమతి , చిలుపచిలుప నీరునంబడి 
[(పవాహాంబున నొండొక (వాదమ్ము జేరె నపుడు జాలరు _లరుగు బెంచి 
క్‌ యద్భవిష్యతిం ” బట్టుకొని పదిలంబుగా జాబమ్ము లం దిడి లగుడంబున 
మృతిబొందించిరి. అట్లుగావున, ననాగతబుద్ధి యోచింప వలయునని టిట్టైభ 
(వభుండు వనితకుం జెప్పి యూరకుండె నంత్త 


కం॥ టిట్టిభ విభుం డొనరించిన 
యతి కులాయమ్ము లోన ననువుననుండన్‌, 
ర్లు 
బెట్టునముం చె సము[ద్రుం 
డెట్టవొవో దీని మహిమ యెణిరగెదమునురున్‌. 


——_—_—_ 


ఉ॥ టిట్టిఖియంత నేడ్చినం గడిందిమగంటిమి నాతండిట్లనున్‌ 
వట్టివిలావ మంద, సతి! వల్చిపె నేంగెొనివత్తు నండముల్‌ 
గట్టిగనంచు నండజనికాయము గూడుక వై నతేయు న 


ప్పట్టున గొల్చి_మొక్కి. తనపాబణీంగించి నుతించె భ క్రితోన్‌, 

వ॥ ఇట్లు టిక్టిభమ్ము సుషర్ణు నుతియంచిన నతండతని భ' క్లికి మెచ్చి 
టిట్టిభాద్యండజంబుల ముంపిడుకొని పుండరీకాతు సన్ని ధికిం జని దండ 
(ప్రణామంబు లాచరించి. నిటల తటఘుటిత క రకమలపుటుండై యిట్లని 


స్తుతియిం చె, 


దండకము! శ్రీ మత్కృపావీక్ష ! రకోమదాంభోధి షః మంభథాన 


204 


265 


266 


267 


యోగీంద్ర చిత్తాంబుజాస కృరోలంబ! జంభారి ముఖ్యామరస్తాము మౌళి, 


స్ఫురద్రత్న కాంతిచ టా (కాంత పాదాప్ల! దొగ్గాన్టికన్యా కుచద్య్వంద్యక స్తూరికా 
వాసీతో 'రస్ట్రలప్రాంత! 'నేనెళవాండన్‌ భవన్మూ ర్తి వర్ణింప, నాస్వర్ల గర్భా 
దులున్‌...... అంభోేఘటౌఘంబులన్‌ జంద్రసూర్యాభ్రముల్‌ వెక్కు..లై 
తోయ చందమ్ము నన్‌ లోకలో కాంత రాళమ్ము లన్‌ జీవరూపత్యముంబొంది 
తత్కర్మ వీజంబునన్‌ బద్మవ(తొంతర న్రైంబుబిందు స్వభావంబునన్‌, గనాడి 
యుం, గూడ వాకారళూన్యత్వ "మొప్పన్‌ బరంజా్నీతివై యుండియున్స్‌ 


* మందార '-. " 


మ స స 


బద్మగ ర్భాచ్యు లేళాభిథా నంబులందాల్చి నానాజగ [దాజ్‌, కుత్చ_త్తి రమాల- 
యంటెచరింవంగ 6 ఎదె/గుణ్యనృ _త్రీం (బవ ర్హింతు వైవా శసైాహో మత్స 5 
కూర్మా దిరాషమ్ము లన్ని ంచి లోకోసకారన్ము గావింకుశంభోజ గ ర్భాం 
డముల్‌ రోమకూపమ్ములోనుండ నత్ఫ్యుశ్నత స్థూలడేహమ్ము చే నుందు, వే 
కార్హవంబై నవేళన్‌, వటోద్ఫూతపషత్రమ్ము వై సూత్ము గాగశత్రమ్మునన్‌ శైశవ 
క్రీడన ర్పింతు విం|ద్రావనీ భృత్సణిం ద్రాకృతిన్‌ నాకభూనాగలోకమ్ము లన్‌ 
లీలయబాలింతు వాకాళలేజో నిలాంభోవ నీపంచభూ తాత్మ కత్వంబునన్‌ 
సర్భభూ తాళి కాథారమైయుందు, విరేడులోకంబులం 'సూక్మ శీర్ష ంబు 
విఖ్యాతి [నం] తర్భహిర్గ త్తి 'దేలితువభ చ్యుతాంభో లవంబంబు 
వూరంబునుం జెంది పాథోనిథానంబులం జెందుచందమ్ము నన్‌ సర్వ తేజోవి 
శెషంబు'లెల్లన్‌ భవద్వి[గ్రహం బందడిందున్‌ గజేంద్రాడి సద్భక్షరతోర్థమె 
తావక సీత భా హాచతుప్క_ంబునన్‌ జక్రశార్థాసిశంఖమ్ము లే పారుచుండన్‌ 
భ్భదీయాంఘీకంజాత మందాకినీ నిర ]లోదంబులశ్రాంతమున్‌ గారపాపోరు 
పంకమ్ములంబొవ్ఫ నీమాయ, గీర్నాణ నుఖా్యాఖిల (ప్రాణిసంఘాతవారాశికిన్‌ 
'వేలమైయుండు నంభోజ భూసంభవానందశారీ! మురారీ! భుజంగేంద 
తల్పా! సుధాకల్చ! నందారుకల్చా! నమ స్టే నమ స్తే నమ స్టే నమః॥ 268 


చం॥ అని వినుతించినం గరుణనంబుజనాభు:శు [వానితోండ] వా 
పానమను శేతనంబవరయన్‌ |బ్రియభ కుడ వీవునాకు సీ 
మనముననున్న కోర్కు_లనుమానము మానుమెటుంగ జెప్పువు 
న్నను, ముడితాంతరంగుడయి నాథ్గునితోం బియమొప్ప నిట్లనున్‌. 269 


న॥ దేవా! మత్ము_ల సంభవుండగు టిట్టిభవరునండమ్ము ల మహో 
(దేకమ్మున సముదుండు నిప్మా_రణంబునం గకొన్న వాండనిన నా భగవం 
తుండు వర్టన్యు నాననంబాలోకించిన  నతండు జగన్నాథు నాజ్ఞ ంజేసీ నదీ 
వల్లభుంగోవించిన జలాంతక్షతంబగు నండమ్ములు దెచ్చి వర్ణన్యునిక చ్చె 
నతండు, భగవంతుని సమ్ము ఖమ్హునం బెట్టిన నా సెర్వేశ్వరుండు వినతాసుతున 
కిచ్చ, నాపకీవీతి టిట్టిభున కొవ్పించె. నతండును 'పుత్రశళత్రమ్ములం గూడి ' 
కొని విరోధివర్లంబు కుట్టుపెట్టి నుఖంబుంజె. వట్లుగావున శత్రువిక్రమం 
జేజీంగియు వైరంబు దగదనిన విని సంజీవకుండు దమనకుం జూచి మృగ... 
భర్తా! మృగేంద్రుం భెన్విధంబున్న స్తున్న సమర్లోద్యో్యగి. యని. కెల్విను.. 
వచ్చు ననిన నతం్షడిట్లనిమొ, . | 270 


48 భానుకవి పంచకం తీ 


కం|| లాంగాలంబల్లార్చిక 
నుంగవద్రివ్వుచును నోరనురున్రులు (గమ్మన్‌ 
(మోంయగుచు నుండిన నెబుంగుము 
సింగము జగడమ్ము నకును చేరెనటంచున్‌, 971 


కం॥ అని చెప్పి దనమునకుండు వెన 
జని కరటకుతోండనపుడు సరము టెలియన్‌ 
వినువించిన నాతడు తనుం 
గనుగొని నిందించి పలికె గలణగిన మతితోన్‌. 979 


కం॥ హిత మంత్రివయ్యు నక్క_ట 
పతికిని వృహ-భీం[దునకును బగనుట్టంగ నీ 
గతిం దిండి కొనర్చిత్కి సం 
గతి మాలిన -కారర్భమధిక కపటాకృతివై 272 


వ అని పలిశెం దదనంతరంబ 974 


G 


pa] 
rE 


నీల బలాహ క్యవజము, నింగి పయింగనువక్షై మందవా 

తూలము వెల్లడం బరా దోయ మెటుంగులు దిక్కులందు థా 

రాళ మహే వర్ష ము ధరావలయంబునం గు భోగి భు 

స్టైలము నృత్యముల్దన రె శైలములన్‌ దొలివాన కారునన్‌ 275 


న॥ తత్సమయంబున వృష భేంద్రుడును గాలచోదితుండై థారా 
వర రమ్ము నకు నహింవ లేక విపూణమ్ము లు వంచుకొని మృ గేంటద్రుం జేరిన 
నతండును దర్చోద్ధతుండై. లాంగరాలం బల్లార్చి వివృత వదన గ సు 
వముహానాదంబు గోవించి దమనకుండు నెప్పిన విభంబున నితండు నాతో సంగ 
రమ్మునకు వచ్చినవాడు మేలెజటుంగం జాలక కయ్యంబు కు వచ్చిన నీ 
గోబ నిప్ప్పుడ వట్టి చంవెదనని సమరంబునకుం దలపడి భీమ హిడింబులట్ల 
పోరం దొడంగిన నఖిల మృగ మ్ములు గలంగానప్పుడు కరటకుండు దమ 


కుంజూచి. దుర్చుద్దీ! నీ కతమ్మున నీ యిరువురకు విరోధంబు బోటిల్లెనని 
యిట్లనియె. 276 


శం॥ నృపతి మదోద్ధతుండయిన నేర్చన మం త్రిమురడు “రాచ. షొ 
రపు సరవులో ప్రజావితతి నంటని యాపద. దుంచిచేళ జ 


గ) పథమాళ్యానము 49 


లి పడగ చెప్పి వాని యవివేకము మాన్ని హీితంజొనర్చినన్‌ 
విపుల యశమ్ము నొందు గుణ విశ్రుత! నిర్థయ లత్మథీమణి! 277 


చం॥ గురు వెలయన్‌ (బ్రథాన్కి నృవకుంజరు నర్భ్శకురిత్కి నీతి శా 
స్త్ర రుచిర చిత్తుంజేస్తి పరరాష్ట్ర) సభాజనమెల్ల మెచ్చయాం 
పరుదుగ నుండెనేని దను నత్యధికంబగు నూత్న భోగముల్‌ 
నీరియును గీ ర్తిబొందు నిది సిద్ధము విక్ణయ లత్మథీమణీ! 978 


ఉ| ఆరనిచూడ రాజు సుకృ తాంచితుండైన 69 దదీయ నేవకుం 
గూరపు మంత్రిడాసిన నకుంఠమతిం (బబజ తల్లడింపుచున్‌ 
జేరదు, నక్ర మున్న సరసీంబలె, నుగఫణీంద్రమున్న. థా 
త్రీరుహుమట్లు వానిం గులదీపక! విళ్ళ్యయ లత్మథిమణీ! 279 


వ॥ అని పల్కి ధర్మమారమ్ము కపటాంథ తమసమ్మున నెబుంగం 
"బడదు. భ వజ్జ్ఞఠ రార్థంబు మృగం[ద్రున కహితం బాచరించితివి. పాలును నీరు 
నుంబో లె నతిలియ్యం చై యున్న వృషభపంచాననులకు, ననో్యోన్య వైరమ్ము. 
చేసితి విస్పిరో! యిది యన్యాయంబు మి థ్యావాక్యమ్ము లా బేశించినవాని 
జగద్ద)హియన వినవే! అవమతికి బుద్ధి సెప్పుట య క_ర్హవ్యంబనక యెణీం 
గించెనేన్సి యతండు వలిముఖునిచేత సూచీముఖుండను పత, త్రిపతియునుం 
బోల్కెం బొలియుననిన విని దమనకుండా కథ యెణింగింపు మనిన గరటకుం 
డిట్లనియె, 280 


చం] జలధి సరిత్చుథాకిరణ శ్రత్య సమేధితమెన, యా హిమా 
చలమునముంచి ఫూని వెదచల్లుచు వచ్చినయట్ల, లోకమున్‌ 
గలగొన మంచుముంచి చలికాలము మున్నుదన ర్చ "నెంతయున్‌ 
జలరుహా బాంధవుడు గడు చంచలతన్‌ శిఖమూలకేగంగన్‌, 251 


కం లలనాకుచదుర్లంబులు 
గలుగంగ, హరిహకవ యోజగర్భులు జనులున్‌ 
దలయ సుఖించిరి గాకీ, 
చలిపగటకుం దలంగ నోండు శరణము గలవే! 282 


వ॥ తళ్కాలమ్మున--- 3883 


ర్‌0 భానుకవి పంచతం త్రీ 


న్నీ! వలనొనివణయచు వానరు లడవిలో' 

మిణుగురువ్రురువులు 'మెజయంగాంచి 

నివ్వుకలని డానీ నివ్యారపడం, జూచి 
పలీకె సూచిముఖుండు ప్రజ్ఞ మెల య 

న్య కాదిది యేటి కలముక యున్న నా a 

. రన్క నుపలమ్ము చేనంది యొక్ము.. 

కోతి తత్పటీందుం గ్రోధాకృతిని చేయా, 

బడ నట్లుగావునం వావమతికి 


బుద్ది చెలియంజెప్పం బోలదు, జెవ్పితిం 

(గనార శిష్య చేత గురుడు దొల్లి 

భంగ మొం దె నట్టిపొటుచేకురదు. గ 

దా! యటచు6 బలుక దవమునకుండు 954 


అ॥ వె॥ అనఘ యెటుంగం జెప్పు మా కథా వృత్తాంత 
మనిన నొక్క_స్రరమునందు మున్ను 
ఫికుండుండ నతనిం వీతిగిరాతుండు 
నేవంచేనె నిష్ట సిద్ధకాఅకు . 985 


వ! ధితఈతుండును గతివయ దినమ్ములు చనిన నతని గ పౌవీకుణం 
బున వీషీంచి మత్పదాంగుష్టంబు (పతి దిళంబును జలంబులం గడిగికొని 
(తావుమక్షైన నీకు నిష్టనిద్ధి యగుననినం, గిరాతుం డవ్విధంబొనరింపు 
చుండ, 236 


చం॥ అవనిపు౭ డొక్క కార్యమున కంపిన దూరము బోయ 'ోన్రచున్‌, 
(బ్రవిమలచి త్ర! మా చరణా పద్మ మునందలి (వలినీకు నా 
క్కు వలె ననారతమ్ము సమకూజంగ, మీ రరుదెండటన్న భి 
మువరుండు వాని యాననము. జూచి మదింగలుషించి యిట్లనున్‌ . 2587 


వ! లుబ్ధకా! గురువు వెంట శిషుర్థింశు పోవ్రంాని, శిష్యుని వెంట 

గురువు పోనవునే! యిది విరుద్ధాచారమ్ము నీవెంట వచ్చుట యన నవివేకంబు, 

౫నాయందలి భ కియె నీకు గలిగినంజాలు నా పదాంగుష్థ జలంబు కారణంబు 
గాదనిన, నక్కి.రాతుండు వెడనవు నవ్వి "దేవా! మిారిట్లానతీం దగునే! సత 

తం బాచరింపుచున్న వ్రతంబే నెట్లు విడువసె్తర్తు నా వెనువెంట నీశ్రవచ్చినం 


వథమాళ్వాసము 51 


ఇొగజలమ్ము గలుగు, రాకున్న, న్‌ యంగుష్టమ్ముు నాకిమ్మ ని దుర్చుస్థిం జేసి 
“డానీ యప్పుడు. 299 
కం॥ గురువు బడంద్రోసి చరణాం 
- బురుహము పెను.వేలు కోసి వుచ్చుక వేనో 
ద్ధురతం జనియె జనులును గని 
యరుదంద6గ్ప ననుచుం జెప్పి యాతనితోండన్‌, 989 


న్‌ అధికమగు దుష్కృతం 'చెవ్వండాచరించు 
నతడు, తత్సలమంతయు ననుభవించుం 
దొల్లి తనయునిచేం దండ్రి భూమసంచ 
యమున మృత్యువుబొందె నటంచు. బలుక, 290 


వ విని దమనకుండది యెణింగింపుమనినం గరటకుం డిట్లని చెప్పం 
దొడంగా మున్నొక వురమ్మున ధర్మ బుద్ధి దుష్ట్రబుద్ధులను వశ §$ కుమారు 
లిరువురు గలరు, వారొక్క_నాండు విత్తం బార్జించుకొజకు నన్య చేశమ్ము 
నకుం జనిరందు, 901 

స్స ధర్మబుస్థ మహా నిథానమ్ముగని దుష్ట 
బుద్ధి శెటింగించి యిబ్గనమ్ము 

గొని యింటి కరుగుదమన, సమ్ము తింప్కన 

య్యూరువురుం దమయున్న పురము డాసి 
తమచనేతి ధన "మొక్క_తరు సమిాపమున ని 

'కేపించి యాత్మనికే తనములం 
బొంది మిత్రతంగడు పాలుపాంద నుండ రం 

దొకనాండు దుష్ట్రబుద్ధికి నధర్మ 

బుద్ధివుట్ట, థర శ్రేబుద్ధికిం జెప్పక 

యపహరింతు ననుచు నాత్మం దలంచి 

యర్థ రాత సమయమందొక్క_ండును జని 

యద్భుతంపుటర్థ మపహారింవె, 292 


గ్‌ 


—_—_ 
—_— 


అద్దురాత్ముండు చిరకాల మరుగ, ధర్మ 

బుదిం బొడగని లేములం బొరయనేల! 

నేల దాంచిన విత్తమ్ము నీవు నేనుం 

బంచుకొందము నేండని వలక్క.నతండ్సు. . 298 


ర్‌ ఖానుకవి పేంచతం(తీ 


నను వాక స్థింబు వినంబలిక్‌న, వెద్దలు నాళ్ళ ఏనన్టంబు నొంవిరి, ధర్మ బుద్ధియు 
విపాదమ్ము నొంది భూరుహంబునందు ధర్మం బెద్దియు "లేకపోయునని, 
తతొో్కోటరంబునం దృణసంఘంబిడియనలమ్మురగిలిం వెనంత,.... 806 


చం] పాగ లెగయంగ నుగత, నభోవలయమ్ము న విస్ఫులింగ ముల్‌ 
మిగులంగ బర్యం నోటరసమేతుండు కోమటి "యోర్య లేక ము 
న్నుగమహింగూలి చచ్చినం గనుంగొని "పెద్దలు దుష్ట బుద్ది (గో 
ధగతి నదల్చి తిట్టి, రిడి, తథ్యముగా "నజ్‌లగాన్‌ నృపాలుండూన్‌ || 807 


కం॥ లోన భూతగాతీ 
పాలుండా దుష్టబుద్ధిం బటురోప.మునన్‌ 
శూలమ్మున 'వేయించె, జ 
నాలి యితంజె ధర్మ సూను డని మది బొగడన్‌ | 808 


వ॥ ఆట్లుగావున, చేసిన దుష్కృతం చెట్టివారికి ననుభవహేాతువగు 
నని వెండియు దమనకుం జూచి కరటకుం డిట్లనియె. 809 


కం॥ కులము, కుపుతునిచేతం, 
బలి యల్బునిచేత్క, సాథు భావంబులు చె 
ల్వలచెత, సుక ఫతే సంహాతి 
కలుషంబులచేతం బొలియుం గాచి! తలంవన్‌ 810 


గ్‌ విషధనంజయనిమదర్వీకరముల 
పగిది నీదు చరిత్రమ్ము ఛభయదమనుచు 
నున్నయది నాక్కు గురుదశ నొందం జేసి 
తమ్మ హాత్ము ని మృగరాజు, నని యతండు తే] 


వ! వెండియు నిట్లనియె, 


ఆవ ఎలుక లద్భుతముగ 'నెంచేని లోహస 
వాసతతుల (మింగ, నంద మిత్రు 
- వలన వారి చిటుత వాడును జేగచే 
. గజవాకింసయుడే నటంచుం బలుక [- 812 


(ప్రథమాశ్వాసము 


వ॥ విని దమనకుండే తత్క_థ యెజింగింపువుని నళరటకుం డిట్లనియె- 
మున్నొక్క._ పట్టణంబున నతి శీణ విభవ్రండగు వణిక్కు_మారుండు గలండు. 
అతండు లేమిచేతం (గ్రిందువడి ప_త్లిగింజలు చిళ్ళ గింజలు జీడివిత్తులు చీపురు 
కట్టలు వి స్తరాకులు ఉప్పు గుగ్దిళ్ళు గానుగపిండి మజ్జిగ కూరలు కళ్టెలు 
మొదలుగాగల మద్రద్రవ్యమ్ము 'లమ్ము కొని తత్పదడార్థంబున వేల వరం 
తంబులు, ప్రనుపముద్దలు గొని యవి స్వకీయ ద్రవ్యమ్ములని తన సఖ్టు 
న్‌ ద్ద డా౭చి [ద్రవ ఫ్టంబాక్ట్రి ంచుకొొటకు నన్య దేశంబునకుం జని యందు బహు 


వా్థపారమ్ముులం దిరిగిను మందభాగ్య వళత్యంబున నేమియు నబ్బక రిక్త 


హస్తుండై తిరిగి తన నిలయంబుచేరి. 


కం|| అతిరయమున లోహా సహా 
ప్రతతులు నాకొసలసమనుచు సఖు నడిగిన, ను 
ద్ధత లుబ్జ మానసుండై 
యత. డా, ఖై శేణి (మీింగానని పలుకుటయున్‌ | 


వ॥ విని యిది మహాద్భుతం బని వెద్దయుం (బొద్దు చింతించి యతం 
దోొక్క యుపాయమ్ము నం గాని తన యినుప ముద్దలు మళ్ళవని నిశ్చ 
యించి యాసఖునితో నిట్లన్కు నే నభ్యంగనమ్ము చేసుక బహాపినంబు 
లామెను తటాకతీరంబున సుష్ట్రజలమ్ము లు నిర్మించుక తీర్ణంబాడెద, నచటికి 
నీ సుతుచేతం ైలంబంపుమని చెప్పిన, నతం డట్లచేసీను బాల వణిక్కులు 
తటాకంబుశోరి వణిక్పుంగనుం డభ వ్టింగనం బాచరించి తీర్ణం'బొడి తిరిగి 
వచ్చునప్పుడు సఖు సతు నొక్క_గొంవఏని డాంచి యొక్క_ం౦డును సఖు-గ సాం 
బున శే తెంచినం దత్సఖుండు దురపిల్హుచు6 గోవటి నీక్షించి,.___ 


ఉ|| చాలకుం జఇెందుంచోయెనని పల్కిన, నాతడు డేగ బల్నీడిన్‌ 
టై.లసమేతుగా నుడు పథమ్మునకుం గొనిపోయెనన్న, శో 
కాలయమూ గ్లులై భువనమందిది చిత్రమటన్న, వారలన్‌ 
లాలితదంభ జృంభిత మనమ్ము న . గౌాతుకమంది యిట్లనున్‌ 


వ॥ మూషికమ్ము లస్మదీయ లోహాసవాన్రమ్ముల భతీంచినట్ల, .సీ 
కొమరుని దేగయు దినమ్మునకుం గొనిపోయెొ, నేమిచేయవచ్చు! నిద్దజకును 
దుఃఖమ్ము సరియ,నాకుం బదార్థమ్ము పోయె, నీకు స్‌ సుతుండుపోయె, నిందుకు 
శ్రడలంబనిలెదు. ఊరకుండుద్దుని చైప్పినం..దద్భానగ్నుక్తం చెజీంగి .స్రఖుండు 


కీర్‌ 


818 


814 


815 


816 


క్ర భోౌనుకవీ పంచతేం శీ 


మహాత్ను డని నిశ యించి యాతని యినుపముద్దలు తెచ్చియిచ్చె, నా 
కోమటియు నవ్వుచుం గుమారుం చెచ్చి సఖున కొప్పించె నట్టు భవజ్జీవంబు 
నశై మృ7గంద్ర వృషభేంద్రులకుం కా తవ విరోధంబు. గల్పించితివి నీ సహ 
వాసం బధిక ప్రయాసంబని చెప్పి దమనకుతో 'వెండియు నిట్లనియె. 917 


కం॥ చేయు వది, యేను, చేతులు 
వాయుదొు, ేనుంగసకు హారికిం బందికిలం గవటో 
పాయునకునై న సుజనులు 
వాయుదు రెడకల్ల, నూత్న భరతాచార్యా! 818 


కం॥ అని కరటకుండీ చందం 
బున నిండింపంగ, స్ట్వంబొందిన జందం 
బున గుందుచు దవునకు డుం 
డఉనంత, హారిగోవిభుని వడిం బొలియించెన్‌॥ 819 


వ! అప్పుడు, 8520 


ను కరమాశ్చర్యముగా, హిరణ్యక శిపున్‌ శ్చైవల్యమున్‌ "జేర్చి బం 
ధురరోహోనల హేతి రేఖ, నమృతెంధుల్‌ ఛీతినొందన్‌ భయం 
కరుండైయున్న సృసింవా చందమున నక్క_ంక్రీరవేం!దుండు గో 
వరుంజెండాడి మృగాఘముల్‌ గలం గర్వస్ఫూ ర్హిమె నున్న చోన్‌. 821 


వ॥ ఇట్లు విజృంభించి మృగపతి శో భిల్ధుచుండం గరటకదమునకు లతని 
సమ్ము ఖంబున కరిగి యతని పాదమ్ములవై (వాలిన నతండు శోకవ్యాకుల 
చిత్తుండై. నిట్టూర్పులు నిగుడించుచు వారలతో నిట్లనియె, 822 


గీకి మొదల రక్షించి వృష. భేం్యద్రుం గదనభూూమి 
నకట చంవితి వృ మహతి చి 
కాన నజుకుట జగదయు కృమ్ము గాదె! 
గరగ్భవశ మున గ లుషమ్ము గట్టుకొంటి. 828 


ఉ॥ పాణసమానుండై న వృషభ ప్రభుం గోవయుతుండనై, రణ 
&ోణి నణంచియున్న నను౭జూచి, మనంబున నమ్ము నే! మృగ 
(ణి, మృగేండ్ర రాజ్యము రుచించునె! నామదికిం దలంవం గ 
ల్యాణగుణమ్ముూ బాసి దురితాత్యు(డ నైతిని నేను నిత్తతిన్‌, 824 


(8) పథమొశ్వాస వః శ్‌? 


కం॥ దమనకుండను, వార్యతో 
తృమ! నీమదిం బొగులనేల దర్పించిన గో 
రవుణు వధించితి హిత కా 
ర్యమునం దిరుగు? వెళ వే] చి తృనఘ గుణుండవై, 82ైర్ర్‌ 


ఆ, వె వైతవమున కధిక శెతవం, 'బాదరం 
బునకు నాదరమ్ము, వొసంగు ననుభుం 
దొల్లి వారకాంతతో, నొక్కచిల్క_, వ 
ల్క బె! యటన్న విని మృగ (పభుండ్ను= 826 


వ॥ వతదితిజోసం చెటింగింపుమనిన, దమనకుండిట్లని చెప్పందొడంగా, 
మున్నొక్క_ నగరంబున నిజభుజబలవిజిత హరిదంతరుండును, బుండరీక 
భవాండకరండ పూరిత [యశః] క ర్పార|ప్రకాండుండును, నేకపల్నీ వతుండ్కు 
నగు మహామండ లేళ్వరుండు గలం,డతండు, 827 


కం॥ తనవీట నున్న వారాం స 
గనంగలలో నొక్క_నాయడు కాయజుకేళిన్‌ 
దనియించితి నని కాంచి, ను 
ది నద్భుతము వొడమి నిద్రబేణీ నలంగుచున్‌ , 828 


వ॥ ప్రభాతంబగుడు నరేంధుండు నిజన్వవ్న (పకారంబు తనవద్ది 
పురోహితుల శెజింగించి వారల యనుమతంబునం దద్దేసపరిభో డార్భంబు 
చితదానమ్ము లొనరించి నిర్మలాంతేరంగు(డై యుండ, నవ్యార్త దిక్కు_లం 
బొడమె, నట్టి యవసరమ్ము న, --- 829 


సీ| కీలుకొవుున నున్న గేదంగి తేకులు 
. నిందిండిరములకు విందునేయ 
గలికి చూపులు భుజంగ (వజంబులకును, 
' మరుతూస్రలగుచు మర్మములు గాడ 
''౫~జకుంభో విజయంబు చ₹ైకొన్న చనుదోయిం 
గస్తూరికాలమ్మీ గరము మెజియ 
నడపుల మురిపమ్ము లెడనెడ నాగర 
- శిఖ కులన్మునకెల్ల సిస్తుగస్తిస్మ 


ర్‌ి భానుకవి పంచకంలతి 


న రుక్మ తాటంక మణిగణ రుచుల జిన్ని 
నగవులును మోముతో బొత్తుమిగుల నెరప, 
లలన శై దండగొని కడు చెలువమొంద 
ఛథారుణీపతి కలగన్న వారకాంత, 880 


గీ॥ వచ్చి జలజాయకాశతీ భూవరుని (మోల 
నిలిచి నిజకుచరుచింబోలు నిమ్మ పండ్లు 
కౌతుక మ్మునం గానుకలగా నొసంగి 
పలికి పుంస్కోోకిల స్వరమ్ములు చెలంగ, 881 


వ॥ నరవఠా! నిఖిల ధర్మాధర్మ విదుండవగు నీవెలుంగని తగచేది 
యునుళేదు, నాకు నిద్దురకు వేయి గ డ్రాంబులు జగ మ్మున నున్న విటులొ 
సంగుదురు, అది జగ్రనిద్ధంతై సర్యవసీంచులావున, నేంటిరాత్రి నన్ను కల 
'లోనం గ లసినవాండవుగచ! యన, నమ్మ హీ కాంతుండు విని లజ్జించిచింతా 
(శాంతుండో యిక్కా_ంతకు విత్తంచిచ్చినం గాక, వివాదమ్ము సంఘటిల్లుకని 
చిత తృమ్మునం ద లంచి యూరకుండ, నక్కాలునుకూటంబునం బంజరమధ ఫ్టింబు 
నందున్న రాజకీరంచా కీరవాణి పలుకులు విని రాజుంజూచఛి యిట్లనియె,.... 882 


ఉ|| .చంచలచి త్ర మేల న్ఫపస తృమ! వి త్రము దర్పణము? "జె 
ప్పించుము వెద్దవారిం చిలిపింపుము సత్వరమన్న నట్లు కా 
వించన్కC దత్సభాజసుల వీనుల పండువొనర్చం జిల్క.భా 
షించి కల ధ్య్వనిం దగవుసనెవ్చెను రాజుకు వారకాంతకున్‌ , 988 


.చం॥ కల దను నొంచెనంచు, మహికాంతుని నిద్దుర వై (డి "వేడ, వా 
రలలన్క వచ్చె మీరు ముకురప్రతిబింబిత వి త్తరాశి యి 
చ్చెలువకుం జూపుడన్న, నటుచేసిను నాననబోణి, సీగ్రునన్‌ 
వెలువడొ రాజమందిరనుం వేమరు (బల్లను లెల్ల నవ్షంగన్‌, 884 


వ॥ అప్పుడా సభాజనమ్ముు తదుపాయమ్ము నకు విస్మ యంబం బె, 
నళేంద్రుండును దన కళంకమ్ము వాచెనన్సి తద్దయు 'రాజకీరంబుం జోషింపు 
చుండ్కౌ నంత, 885 


కం॥ తను నధికసభావుధ రం 
బున [బజ్ఞా(పౌఢి లజ్ఞమోంజూమా నరేం 


వథమహాళ్వానసము కఫ 


(దుని వలనం బడసి చిలుకం | 
దిని యెద్య,వని 'వెళసమదిం (బతిజ్ఞ రయొనర్చెన్‌. 836 


కం|| ఆరమణి నృత్యవిద్యా 
పారీణత నొక్కునాండు పాకాసుక సం 
హోరుని నూర్వశి క్రియ ౮౫౦ 
పారంగ మెప్పించెం దజ్జనాధిప ముఖ్యున్‌ | ఏలి? 


న. 
———_—_— 


సీ| మెప్పించి చెసను నమ్మే దినీరమణుని 

రమణి (ప్రార్థించి (వేమనున నడుగం 
దద్చావగు ప్పి కై తవము భావింపక 

రత్న కాంచన పంజరన్ముతోండ 
నిచ్చిన మచ్చర మెచ్చ నచ్చాలి నిజ 

వేటి చేతికి. గనూరనేయువమునుచు 
నొసంగిన్న నది గరుద్విసరమ్ము మిసమిస 

లొత్తుక తరుగంగం గత్సికరుగం 


ఆ, వె] జిలుక దోయిదోంగి చేర జాలరి రం(్ర 
మునకు డాని పోకంగని భ యమ్ముు 
'వెనుపు నన్యపతీ.. గని వండి పెట్టిన 
గుడిచి వేళ $ మిగుల గుతుక మొంబె| కి 


వ॥ అంతం దత్సమయమ్ము నం గీరమ్మును దృన్దోచరమ్ము గా కుండ 
జాలరి రంథ్రమ్మునం, దణంగి లజ్ఞవారి యుచ్చిప్టా హోర మ్ము వలన శరీర 
పోషణం బాచరించుకొనుచు (దన జెక్క.లు వచ్చునంతేక్కు నంద యుండె 
నంత నవాష్టరకాంతయు,... 339 


సీ ఖండేందు శేఖరుం జండీశుంసండలి 
కుండలాలంకృతుం గొండయల్లు 
' మందాకినీభరు మందారవూలాంసుం 
గందర్పదర్చఘ్ను నం. దివావుం 
గాలకూటాద్భుత నీలకంఠుం'. గ హాటు. 
ఫాలాతునాఫీల కూలహాస్త్మ్ల... 


60 ఫొనుకవి సంచత తీ 


న రష నానాక ళాఖర్వుగ జాసుర 
గరాగ్గపవు సుపర్భ సార్భభౌము 
గీ॥ భీము నప్పురిలింగమ్ము. బ్రియమెలర్చ 
సోమవారమ్ము లను మనళ్ళుద్ధి నువన 
సించి యవ్య్వారరాను పూజింపుచుండు 
అణిగి యొకనాండు శుకరత్న మెగిరి చనియె॥ 840 


వ॥ ఇట్లు చని చరమ సంథ్యాసమయమ్మున నబ్బీమలింగమ్ము గుడి 
చొచ్చి యశ్లైవునిం బరాజిం-చిన షత్రదూ ర్యాంకుర సుమమ్ము ల నడుము నిల్చి 
తన నిజాంగమ్ము, స్వకార్య సిద్ధికొజుకు నర్చనగా సమర్చించెనో! యనంబచ్చ 
వన్నియ మించి యందణంగియుండె నంత,.___ 


శం] చెలులు ప్రయత్వ్యపూర్వముగం జెంగలువల్‌ పాగడల్నవోత్పలం 
బులు సురపాన్న లబ్బనులు పాన్నలు నాదిగం బువ్పఖండముల్‌ 
ఫలములు వ్యతముల్‌ పువ్రలు పళ్ళెములంగొని యేంగు చేజువా 
రలలన జాయవ చ్చెం ద్రిప్రురదిషదంచితభణామ మొప్పుగన్‌॥ మో] 


కం|| ఆరాజ బింబవదన ప్ర 
రారాతిం, బూజనేయునప్పుడు గన్ని గం 
భీర స్వనమున నచ్చటి 
కీరం బిట్టనియె దానికిం (బియమెసంగన్‌ | 842 


కం॥ ఓలలన! నిన్ను మెచ్చితి 
నీ లోకథాంతి విడువు నేం గొనిపోదున్‌ 
శైలాస వీఖరికీతుణ, 
మేలా! యాలస్యమనిన, నిట్లని వలికెన్‌ | 848 


వ॥ సౌా్టావిగా! మహాదేవ! చేవాళారాథ్య! మదనభూతిలిప్తాంగ! ఆావ 
కదయాపాంగ విశేషంబున మజ్జన్మమ్మూ సఫలత్వమ్మునొంచె [బ్రాహ్మీం 
(ద్రాదులకునై న, ననిర్వచనీయుండవై న నీవు వెళ్య్ళయని నన్నుం జూడక 
సామౌళ్కారంబునం బిలిచి బుద్ధి ప్రసాదించితివి, నంగ ఎ్రకౌర్లనై.తి, నింక నే 
నెయ్యది 6 యాచరింపవలయు! నెతీంగింజ్చుమెనిన, నక్క_వటకేరమ్ము మహే 
మ (్రాంతియె తలంచి యింట్లనెకెక, 844 


గతీ మొ శ్వా సము 61 


వి; వడతి! నీ కల్మ పమ్ములు వాయం బుడమి 
నురుల కిడు నీ గ ఫపహామ్మెల్ల 6 జూఅవిడిచి 
బోడి తలత్‌ ండనే లెమ్ము పామ్మ, టన్న 
నది ముదంబునం దద్విధం బాచరించి, 845 


వ మగుడి చనుచెంచినం, జూచి నితాంతకొతుకమ్ము న నమ్మ చో 
లింగం బుభయపార్శ కమ్ము లంబత్రకుసుమమ్ము లువాయ (జం ద్రశేఖరుం డిజె 
వెడలి చను చెంచుచున్నవాండని గ ణికారత్నం బన కాంతల "శెతింగింన్త్వ నతి 
రయమ్ము నం వెడలి తద్ద్యారళాఖి కాఖాగ్రమ్మున (వాలీ దానింజూచి 
యాశరాజకీరం బిట్టనియె. 846 


ఆ, వె॥ కై తవమున కధిక 'కై తవం బౌదరం 
బునకు నాదరంబు, పౌందుంబెసంగు, 
పశ్షములకు నన్ను బొపీన్మ నాకు, నీ 
శిరము ముండనమ్ము "నేయంజన దె! 847 


వు అనిన, న్యారవ భూటి ఘోరతర నో కాంభోనిధిం చేలుచున్‌ 
మునుంగ౦ం బారుచునుండె నెచ్చెలులు తన్నుంజూచి చై న్యమ్మునన్‌ 
వనకం దద్విధ మెల్ల భూపతి, జనవాతంబు, నా లోపలన్‌ 
విని హర్షంబొనరింపం నీరమటవీ వీథిం జరించెన్‌ దగన్‌॥ 348 


వ॥ అడి గావున వృష. భేంద్రుండు హీతంబాచరించిన, నీవును హితం * 
బాచరించితిని. కపటోపాయమ్ము నం జరించిన, నీవును గపటోపాయమ్మునం 
జరించి పారిగొంటివి. నీకు వృథాశోో కం బేమిటికి! ధరిత్రీ కళత్రులకుం బుత్ర 
మిత్ర (భామికంబువలవదు. భుజబలపరాగక్రమంబ, కారణంబు. యిట్టి వ్యాపా 
రంబు ఫూర్వ్య రాజులయందు (్రనిద్ధంబని కే శెలిఫిన విని కంకీకచేందుండు దను 
నకు వాక్యం బంగీకరించి రాజ్య సుఖమ్ము లనుభవింపుచు సమ_స్త జన 
మ్ములు గొల్వ సుఖంబుండె, నంత౭'గరటకదమనకు లతనియొద్ద న యుండిరని 
రాజకుమారులకు విష్ణుళర్మ యెణింగిం చెనంత. 849 


భా సారాసారవిచార! నూత్న భర తాచారార్థంక! మాగ్గాండ తే 
జో రాజత్సుకుమార విగ హా! దిశాశుండాల గండస్థలీ 
ఛారాళ ప్రగళన్మదోదక భవోద్య త్యాజ2ళిమా[0కేందు] వి 
స్తార శ్వేతయశోవిశాల! కరుణాచంచత్కటా కే. తమణా! 850 


62 భఛౌనకది పంచత రతీ 


కం|| చారుతర మానగుణ7గాం 
ఛారేయ! మపహావకశాంతి భర్య జ! సం(గః* 
మారంభ విజయ! చానక 
భారాజితకర్ల! భాగ్య రాజితశరణా! తర] 


పంచిచామరము॥ జితాములేంద్రభోగ! వాగ్నిశేవ (సర్భ్రలోక స 
న్నుత స్ఫురధ్దుణాఖఫిరావు! నూతన స్ఫుటాంబుజాం 
చితేతుణ (పసన్నవ_క్ట! చేముకీ బృహస్పతీ! 
(వతావవైరి ఫీవాకాంత భామినీకతీళ సరా! తప 


సా 1 దస ము 
ఇది శీ, భారతీ వర(వ్రసాదలబ్ధ విద్యా విచిత్ర తిప్పనమంత్రి ఫుత్ర 
సుజన విథేయ భానయ నామభేయ పవ్రణీతంచైన 
వంచతం[త్రియను మహాోప్రబంధమ్ము నందు 
(బథమాశసము 


~ఇలతర్రిథితా=- 


ద్వి తియాశ్వ్యాస ము 


కం॥ శ్రీ రమణీరముణ పదాం 
భోరువా విన స్త హృదయ! భూరికృపా వి 
సార దృగంచల! లమ్మీ 
నారాయణ! భోగవిజిత న్లాకషమూా ర్రీ! 


వ సువ్బాల్లాభంబను ద్వితీయ తంత్రం చాకర్షి ంపుము 


కం॥ అనినం గుమారులు హృదయం 
బుక బొంగుచు విషు స్లుళర్మ ముఖ్రపంకజమున్‌ 
గనుగొని యా కథ "జలియన్‌ 
వినిపింప్రము మాకు మిగుల వెడుకయమెెన్‌', 


వ॥ అనిన నమ్మ హాత్ముం డిట్టన్సు మున్ను మోకు 'నేనెజింగించిన 
మహిళా రూప్యంబను పురసమిాపమ్మున నొక్క శాల్మలీ భూరుహమ్ము 
గలదు. అది కుసుమ విసరద్యుతిచెత నకాల సంథాస్థరాగ విభ్రముంబును 
బవాళతర సాంద్ర పర నిబిడచ్భాయ వలన బవాళపక్షు తదు స్పదృశ 
(పభావంబునుం జేయుచు నఖలపతంగరుతంబుల బధిరీభూత రోదోంత 
రాళంబై యంతరిక్షుంబున కాథారంబుగా నంబుజసంభన్సండు నిలిపిన దీర్భ 
_స్పంభంబనం బొలుపొందు [నా] వృక్షంబున లఘుసతనకుండను "' 
“వాయస్మ్యవభుండు వసియించియుండు నంత, 





కం॥ ఒకనాంటి తేపకడలు 
బ్దకుం, డొకండట కేంగుచెంచి వకులలోడును 
త్చుకతన్‌ జూడంగ లఘుపత 
నకుండును సాధ్యసముదన మననమ్మునం బొడమన్‌' 


మ॥ పలుమాటుం దనుజూడ లుబ్ధకుండు శుంభద్దంభ సంరంభతన్‌ 
వల యచి ద్యోటన యొొడ్డి, యంద, మణి నానాథాన్యముల్‌ చవ్లియ 
వలం బటీ ధ్వనుల్లాచరించుచు మనోవారభోరతి "న్ని లక నం 
త, లసద్యేగమ్లునన్‌ గప్తోతపతి చిత్రగ్రీవుం డుత్సాష్తాదైు: .; 


శ భాొనుకవి పంచతంత్ర 


కం॥ కులజులగు పతీ ముఖ్యులు 
సొలువలో జాలాంతరమునకుం జని థాన్టం 
బులు గొలుక హృదయవాంఛా 
కలితుండై చిక్కువడియెం గర్మవశమునన్‌ 7 


వ॥ ఇట్లు దగులంబడిననా లుబ్ధకుండు విహంగవధవూరిత సాాంతుండై 
సంభమంబున జాలమ్ముు జేరం జనుదెంచునప్పుడా చిత్రగ్రీవుండను కపోత 
వల్ల భుండు తమ విహంగ సంఘమ్ము రత్మీంపనెంచి యధికతర ప్రజ్ఞా విశే 
ప,బున నిట్లనియె, జ 


కం|॥ ఒక్కటిగా నుడువీథికిం 
(గ్రక్కున నెగయుదము లుబ్జక [పారంభం 
ఇెక్క_డి శక్కును మనకీ 
చిక్క_ములోం జిక్క_నేల! శేముషి గలుగన్‌. 9 


కం|| అని జాలముతో నింగికి 
జనియె శకుంతములతోండ జవమున్త నుప్పం 
- బును దీర మెక యూర్చులు! 
చావటం 
దననుదిం గలవంగ నిపివెం దద్యాస్థధుండున్‌ శ శేం 


ప॥ ఇట్టి వృత్తాంతంబంతయు శాల్మ లీతరు శాఖా(గ మ్ము నందున్న 
లఘుపతనక నామభేయుండగు కాకబ్ము సర్వమ్మును వీశీంపుచుండ, (జత్ర 
గీవుండు సహచరులగు కపోతవరుల కిట్లనియె. 11 


మత్తకోకిల రండు నాసఖుడై న మూషికరాజు చారుహిరణ్యకా 
ఖుస్టండిటన్‌ వసీయించియుండు జవోన్నతి న్నన, నంతయా 
తండ, యీవల చిక్కుబాపి ముదంబుచేయు నటంచు న 
య్యండ జావలితో(డ (దత్కుహరాగ్ష సీమకు 'నేంగినన్‌ | 12 


చం తన చలికాని రాకవిన్ని తద్దయుయొంగి హిరణ్యు. డా, బిలం 
బున, వడి నేంగు బెంచి, వలంచబొందిన పములతోండి చుట్టమున్‌, 
గనుగ్గొని ఖ్‌ క వాస్నముబు గన్నుల గ్రమ్మగం గౌయిలించి నీ 
కును నిటువంట్తి పాధ పదకూడానో. దై నవళమ్ము వన్‌ భువిన్‌ = 18 


(9 వ్వితియాళ్వానము 65 


వ]| ఆని వివర్హ వదనుండై నిట్టూర్పులు నిగిడించుచు చెంసొియయు 
నిట్టనియ్‌, 14 


శం॥ తన పూర్వజన్మ కర్మము, 
లనుదినము శుభాళుభమ్ము నందించు, జగ 
జను లాదిజీవులకు దై 
వ నియోగమువలనం గడవవచ్చునె తలయన్‌! 15 


గీ 


సుజనులకు లేమి, (గహావీడ సోముసూర్యు 
లక్కు భుజంగంద, మాతంగళకున, సంచ 
యమున, కరయంగ బంధన మూచరించు 
నలఘుతరమెన, విధి శ కి, చెలియవళమె! 16. 


ఛా తారామార్లమునం జరించు ఖగసంతానమ్ము, వారాశీలో 
నారూఢస్థితినున్న మిానతతి గై వాథీనతేన్‌ భూజనో 
(గారంభంబున గాదె! చిక్కువడుం గాలాలి క్రమ కీడ, నె 
బాగరల్‌ నే రు రుపాయధై ర్య బలగర్వ ఖాంరతిం 'చెంపాంపనన్‌ | 17 


వ! అని యివ్విధంబున హివణ్యకుండు హృదయతాప నిబారకంబు 
లగు వాక్యమ్ములుపలికి యాచి(త్రగ్రీవ పాళవిచ్ళేద నారంభుండ్రోనిలిచిన నతం 
డిట్లనియె. . 18 


కం|| ఓయన్న! యా విహంగ ని: 
కాయమునకు మున్నె చనగయగొతుకమగునే! 
యా యనఘులబంధమ్ములు 
పాయమ్మునం బాయం౭జేయు పరమ, పీతిన్‌॥ 19 


గీ అనిన మూపికవతి వివాం గాగ్రగణ్యుం 
జూంచి కీ ర్థింపందగు నీ విశుద్దచరిత 
మనుచు బంధన విచ్చేద మొనరంబేసి 
యతిథి పూజల నన్నింటి నాదరించె॥ 20 


వ] వెండియు నుపనాహనం బాచరించి పత్తత్రి సమేతుండగ్ను. చిత్ర. 
:దీత వీడని నకరుడాయుకకుం.. జన, .నుఖరక్లన్నర్ల్ల సస్తుభుమ్మును, 


fry Fm 


శిర భానుకవి పంచతం తి 


నఖిల వృత్తాంత దర్శియగు లఘువతనకుండు నాక్లోద వల్ల విత హృదయుండై 


చనుటెంచి హిరణ్యకున కిట్లనియె. 


' న్నీ నాలిమి నీతోడుతం జేనెదం గడు [మహా] 
నీయ పాతుండవు, నివ్రచలయ 
ననిన హిరణ్యకుండపుడు నీ'వెవ్యండ 
వనినం గాకంబు నేననిరాం, మూపి. 
కంబు, నీతో మెత్రి గావింపంచోలునే! 
యే నీకు నాహారమైన దాన 
ననవుడ్కు నాకు నిన్నా హోర మొనరింవ 
నాశలి దీరునే! యరనీ భూడం, 


గీ|| బతుకుదును నీవు జీవింప బతగ విభుని 
భాతి నామాట విశ్వసింపంగ వచ్చు 
వదరుం బలుకులు నీడోదృనములయందోం 
గలవె! యిందుకు నీ ఇలికాంజె సాకీ... 


వ॥ ఆట్లు గావున మద్భాహామ్ము లు nf సద్భావంబునం వైతవమ్ము 
లుగా చలంవెచవేని మెటింగించెద వినుము. 


కం|| ఖలుదంభము సుజనులనై 
గొలుపదు తృణవహ్న్‌ విఖల, కూపార జలం 
బులంబోలె, మదిదలంవలో 
బలభిన్నిభభోగ! నూత్న భ రతాచార్యా! 


న॥ అనిన విని హిరణ్యకుండా లఘుపతనకున కిట్లనియొ. 


కం॥ ధరం జపలుం డఖిల కార్యం 
తరములం దమకించి పాలియు, ధర్మపరుండు బం 
ధురమతి వివేకయుతుంజై. 
కరము సుఖస్ధతిం దనర్పుం గరణిక లకూ! 


ను॥ అనినన్‌, బాయన సమిష్ట్టమెనది గజాన్యా [శ్వాన్వ] 'యోతృంన! పెం 
పున నీతో డి.నఖత్వమన్న, విని యాః పుణ్యాత్ముండేం జి. య్‌ 


2] 


26 


డ్వితీయాశ్వాసము 


భ్లౌనరింతున్‌! బరికింప నీవు బలవేగోపాయ విభ్రాజి వ 
బ్బిన ను (గారివి విశ (సింపం, బలుశన్‌ బెక్కే_ల! దంభోన్నతిన్‌, 


న్‌ 


——— 


రసము [ల] గ్ని వలన (గాంగ్‌ తదుప్తంబు 
ర్‌ం 

డాప్పిమైనం, గలని దాని నణ:చు 
నల్పు. డధికునొద్ద ననఘభావము దాల్సి 
మైనం గూడి వెబుచు నాతణంబ, 
కం! తన మిత్రులైన రిప్టుండై. 

నను దుస్టను నవ్శింజనద్కు నాగోంద్రము పెం 

పునం గవట విషము దాల్పును 

సునమగు గూఢ ప్రవృత్తిం గరణిక లహ! 
గ్గ 


మున్ను సాధ వ్పింబసాధథ వమ్ము నెన్న కున్న_ 
నెణీదలంపులు [నేగతి] నిబ్బరించు 
నన లవనీతేలమ్ము న నడ చు కుట్లు 
తద్విపర్యాయ్నమెన చందమ్ము నొంది! 


వ॥। అని పలికి, యమ్మూపి.క్మాగణ్‌ వాయసవల్ల భు నమ్ము (జాలక + 
గహ్యూరాంతన్టతుండై దీర్ధిక్సత కంథరుండగుచు నవలోకింపుచు, నిట్లను. 
నాకు నీవలని విశ్వానద్రోహంబు "లెజటుంనంబడనవు. డోలాందోళిత వాడ 
యుండనై_ యున్న వాడ, మతిమంతులకు నృశంసభయం బవ్విధంబ కడా! 
యని చెప్ప విని లఘుపతనకుం డిట్లనియె. 


కం॥ అవవుతి భావము, మృత్కు_౦ 
భవిధిం జూవట్టు, సుజను భావంబై నన్‌ 
[బవివుల “హేమసఘుటము క్రియ, 
వివరింపుము వారివలన, విజయ లమ్మా! 


వ॥ అడియునుంగాక, బవానగశిలోచ్చయాకూ పారభార ధుగంభర 
యగు నివ్వసుంధరకువిళ్య్వాస ఘాతుకుండొక్క_(డ బరువగుట యెొలుంగ వే! 


నన్ను, నక ల్మ షహృదయుంగా నెబుఐగుమనినా, దన్మధురవాక స్టంబులకుం 


బరమవ్రీతుండై, రారాలఘుపతనకా! నీకోక్కె_ సఫలంబయ్యెనని ప్రమాణ 
పూర్వశంబుగా సఖ్ధమ్మొనరించె . నప్పూఢ్యు---- 


67 


80 


ర 


రిని 


68 


భానుకవి పంచతం త్రీ 


కం॥[ భర సజ్జనులకు (ద్రవ్యము 


గీ 


చం] 


Pn 
ఆ 


పరికింపలోం జెల్మ శుద్ధ భావంబున నొం 
డొరుల ధన మెల్లం జూతురు 
ఖరవమాంసములట్ట్ర నెపుడు కరణిక లా! 


వ! అని తదుత్చవ సమయంబున. 


సగ హా సంగ తుండయ్య్యూ, మూపక విభుండు 
బాయసమ్ము ను వో గానెవజులు ఇడ్క 


' నదియు దనశుంకి కరిగి ననాంతేరముల, 


నఖిల మృగమాంస ఖండమ్ముులరసీ తెచ్చి. 


తన చెలికాయ దాను (బ్రమదనమ్మున మెక్కుచు సంతతో తవం 
బున జెలువంది యంత బలిభు క్ర ఎవరుండును నా హిరణ్యకుం 
గనుగొన్హి యా (వ్రదేళ మున గ్రవ్యము లేదు శరిరపోషణం 

బున కనఘాత్మ! కావలయు(బోయెద నెచ్చటిశైన నిత్తణీన్‌, 


వ॥ అని మయేతుత' దేశంబు గడచి గవ్య్యూతి మా[తంబు చనిన 


నందొక్క_. సరోవరంబు గలబందు మత్రియసఖుండు మంథ రాఫిభానుండగు 
జరఠకవమలేంద్రుండు జలచరాహారమ్ము ల నన్ను రకీంచు నేనచ్చకికిం 
బోయెద, ననిన విని హిరణ్యకుం డిట్లనియె. 


ఉ| పాయంగలేను నిన్ను నను భద! సరోవరమంచుం గూర్చు 3ా 


కం॥ 


గ్‌ 


న. 


వాయస! యన్న చంచువుల వాన్మిగహించి చలమ్ము మాటు, వై 
జాయస వీధినేంగి కమలాకగమున్‌ బొడగాంచి వేడుకన్‌ 
వొయుచల త్త రంగచయవారి కణమ్ముల, సెదదేటంయగన్‌. 


అంతం టైయమ్మున మంథర 

డంతయు సంభ్ర మముతో(డ నేతెంచి, సరః 
(ప్రాంతమున నున్న వారల, 

సంతస మందించె నధిక సత్కారములన్‌, 


అంత నీ మూపి.కాగణి, నాదరమున. 


జంచువుల బూని విజన సంస్టోవమైన ' 


86 


ల? 


39 


తిర 


40 


ద్యితియాశ్వాసము 69 


యివ్షనంబున శే కెంచితి, ప్పుడీతం 
'డెవ్వం డెటిగింపుమనం, గాక. మిట్టులనిమొ. 41 
ర్ల 


కం|| అనఘా! వినుము we 
డను మ లేచ [ముఖ] వాహ హనాన్వ్యయముఖ్యుం 
డనువమమతి, నమరగురుం 
డనంబరగును నఖిల గుణ సమంచితుండకయన్‌ . 42 


వ అని చిత్ర (గీ వో పాకి ఖారినం బతని కెటింగించి యితండు వరవోూవ 
కారి యగుట దెలిసి సకౌతుకంబుగ మిత్రత్వం బొనరించితి నన, నా కచ్చ వేం 
(దుండు విస్మి తవ్భాదయుండై. హిరణ్యకుం ననున 48 


కం|| అనభూ! విజనారణ్యం 
బున, కరుదెంచిన విధన్ముు. బొలుపాందలో నే 
వినవలతు చెప్పవే యని 
తను నడిగినం జెన్ప్చంచొడయలాం దన్మూపికమున్‌ 3 44 


వ॥॥ మున్ను మహిళా రూప వ్యంబను పు — జూ-డాకస్టం 
డను భితుకుండు మఠస్థుండ్రైయుండు నతనింజూచు వకు మ స్‌ 
నామభేయుండగు భితుకుండు నేరవచ్చిన నతని సెవర్కొని యఫ్యా 
గత ఫూజలం బరితృప్పునిం చేస్తీ యతం డానతిచ్చు న విను 
సమయంబున, నా చరాడాకర్టుండు భితుమ్ము దెచ్చుకొని భుజియించి శకం 
చిన యన్న ంబో కపా(త్రను సంఘటించి తత్సమిాషమ్ము న, నును? చుకొనీయున్న 
సమయంబున నేను నా మఠమ్ము బిలంబులో నివాసమ్ము. చేసికొని 
యుండి బవాుపదార్థ సంగ వండ [నయ్యును], లోభంబున కుత్చిపాసా 
వరవళుండనై బిలంబు వెళ్ళి వచ్చి త చృషాన్నంబు భుజియించు చుండ 
జూ డాకర్లుండు నన్నుంగనుగొని కథ వినుట మాని యొక వంశదండంబున 
నన్న డిచిన' "నేనది తప్పించుక బిలము లోవలికిం చోయితి నా సము 
యంబున, 4 


స్కీ మూషికమ్మును గొక్టె మూర్చ చూడాకళ్డుం 
“గాకని బృవాస్నియూం గేదముడరం బాచి 


70 భానుకవి పంచతం త్రీ 


కథలు "నేవర్షి ౦వంగా6 బరభాంతిచె 
నవ్య చిత్తుండ వై తి వాగ్రహమున 
నెలుకం గొట్టం ౧బోతి చలజేముపీ! య 
నతం డిట్టులను, నుత యలలి చెనిన; 
దండించితిన నాగ చానిక్‌ జు. 
గలదొ! యొక్క_టొ! చెవ్వు ఘనుడ యొక్క 


న్‌ యెలుక మా।తంబునకు నింతయలుగ నేల 
యతివతీ నీకు! కలవొక్క_యమితకభయు, 
మున్ను వారణ మూపికములకు ననిన 
నానతిమ్మ ని స్థల భికు డడుగుటయును, 46 


వ మహాత్మా! తొల్లి గోదావరి తీరంబునం (బభంజనమ్మ ను వట్ట 
ణంబు గలదా, పురిసమోపంబున శోణితయను నవి (ప్రవనహించుచుండు, నా 
యేటివెంగటి నేల చొతీయలలో విఘ్నకుండను మూషికంబు నివా 
సంబు జేసికొనియుండి సమివ తేత్రంబులం బంకెిన 'థాన్యం బెహోరంబు 
చేసికొని, యొక్క_నాండు వమూాదవళంబున నేటిలోనంబడి ప్రవాహమ్ముు 
వెంబడి వణునంబోను నవసకమ్ము న, 47 


కం॥ వారణవతి ఫీముండను 
ధినుుంయు జలకేళి సల్బ, "చేవియు చానున్‌ 
అరూఢిగ నయ్యుటికిం 
గోరిక నేతెంచి నీటం (గుంకుచునుండన్‌, 48 


వ॥ ఆ విఘ్నుకుంకును జలంబులం బడిపోవుచు శుండాల మిధు 
నంబుగని, డగ్రజంబోయి కరిరాజా! దిక్కులేక వజదం బోవుచున్న వాండ 
నన్ను వెడలింపుము నీకు నొక యవసరంబునకు వచ్చువాండు నన్ను గొంచెం 
బని చూడకుమని విన్నవించిన గజవతియును గ ఎ్రనాసముదుంశు గావున 
నాగజ ముఖాశ్ళంబు దన కరంబునంబట్టి యేటి దరినింబెశ్టై, నదియును నతని 
దీవించి నీకు నావద వచ్చువెళం కకం దలంవుమని చెప్పి తన్ని లయంబున 
కరిగె.నంత గజేంద్రుండును జలశేళి సాలించి తన సతియుం దానును దత్పమిా 
పానణ్యంబున నిష్ట్రచర వ్ట్‌ల వనసీయించియుంచె,___.అంత నేనును వేంటకాండ్రు 
తద్విపినంబు ప్రవేశించి యోదంబులు' ద్రవ్వి చిల్లరత్రోవలుగట్టి కరినాథుండు 


ద్వితీయాళ్వాసము 71 


వదనించేరుట కొక (తోవంజేన, యచ్చటచ్చట వచ్చికయు నిక్షుదండంబులు 
"నెరవీ చుట్టును ముల్లడచి తమతమ గ ఫపహామ్ములకుం జనిన సమయమ్ముున, 49 


కం|| గజపతి సతియును డానును 
గజివిజిలే నట్టియడవిం గాలూదకం వే 
గంజనియు మేప్రులు మేయుచు 
నిజముగ నోదంబులోన నెరిబడి [రంతన్‌] ల0 


కం! సతివతులు [గంతయిడియా 
తతమతి వెడలంగ లేక దైవము! యనుచున్‌ 
మతింగలంగుచుండి మూషిక 
పతిందలచుండు, నతండువచ్చె బంధుయుతుండై. | ర్‌1 


గీ 


వచ్చి వంగిడిం బడియున్న వారణానములః 
గాంచి దూఃఖతుండె బలంగంబుం జూచి 
య 
దరుల నొరలంగ , ద్రవ యీాదంతియుగము 
“వెడల: దివియంగవలయు వివేకులాన! ర్‌ి 


వ॥ అని తన,కులవతులకుం జెప్పి యసంఖ్యాతంబులగం నెలుకలంగూర్చి 
యాతణంబున వంగిడింబూడ్చి గ జద్యయంబును వెడలించిన,. ర్‌లి 


గీ గుంత వెడలివచ్చి కుంజర యుగళమ్ము 
మూపికమున కెలమి (మొక్కి_(మొక్కి. 
నీవు గలుగంబట్టి నెం బ్రతికితి నీకుః 
బిడ్డ పధుపెట్టి "వింపుగందు! ర్‌్తీ 


వ॥ అని కరివతి మూషికపతినిం బెక్కువిధమ్ముల స్తుతియించి నేం 
బోయిన చ్చెద నన్ను మణజువకుమో! యని వెన్పి యెలుక కులమ్ము చేత నా 
మంత్రితుండై యభేచ్భ నరిగ. ఎలుకరాజును గజపతికిం దనకు వచ్చిన 
పూర్వబద్ధ సఖ్యమ్ము. దన కులంబువారలకు. 'జెప్పుచు. దనయింటి కరిగానని 
బృహాస్వి చూ డాకద్దున శెటింగించి వెండియు నిట్లనియె, ర్‌ర్‌ 


కం॥ శాండిలి యనందగు టాహ్మాణి _ 
దండిగ దన నాథువలనం దగవినిన కథల్‌ 


7 భానుకవి పంచతంతతి 


వెండయు గలవని చెప్పిన § 
యండన్సు నవి తెలియ౭జెప్పుమని యడుగుటయున్‌ 56 


వ॥ ఇట్లు భరూడాకర్షుం డడిగిన బృహస్వే యిట్లనియె, మున్ను వేదా 
గ్రోసరుండను (బాహ్మణుండు తన గృహంబున వసించియుండి యొక్క 
నాడు. ర్‌/ 


చం॥ తన సతింజూచి పర్వమిటం చామరసానన! డాస్సె వివభో 
జన 'మొనరింపవే[ యనుచు సామ వచస్థృతిం బక్కె_, లేదు పా 
మ్ము నిన, నమర్గ దారుణ తరాననులై మును జంబుకంబు, గదా 
ర్చిన వపటలంబు, వావి తుదింబేర చె! కాలుపురంబు వింటి చేన్‌ 58 


కం॥ అనిన నడెట్టని విప్రుడు 
తనునడిగినం (బాణసతికీం సక్క_ధం జెవ్పెన్‌ 
మును లుబకు: డొకపురమున 
ననవరతము మాంస విక్రయస్థత్‌ నుం'న్‌ || 59 


వ॥ ఉండి యొక్క_నాః డతండు మృగయా భీరతి నరణ్యంబునకుం జని 
యొక్క_ కణితి మృగమ్ము నేసి దానిం గావడిం చుకొని చనుచుండ, నొక్క 
వరాహాంబెదిరినం దన మనంబున, 60 


ఉ॥ వైవముచేతం గూర్చయిడె తథ్యము మాంసమటంచు నుర్వివై 
జీవము లేని తన్మ ఫ్ర ముంబేర్చి వరాహము. జంపు దానిచే 
నావలలభనాలెం గోశయుగ ళాంతర *గాహిత ఘాోరదంష్టం?.డై 
యావిధ మెల్ల జూచి ముదమందుచు నొక్క సృగాలమ తృజ్‌న్‌ || 61 


వ॥ అధిక కుత్సరవశుండై యామిహోభిరతిం జను దెంచి యిదిడై వేప 
పాదితంబని తలయూంచి (ధువనామ భేయుండగు జంబుకంబు తన మనంబున 
నిట్లని వితర్మించె. 62 


కం॥ ఒకదినముగడచు నీలు 
బక మూంసము, కణితి మెగము దంష్ట్రి /యు "రా 
థి ల [కు 


* 'భేదిత అని మూలము ., 


(10) ద్వితీయాళ్యా సము 7కి 


ళృకుం జాలు జావ మౌర్వీ 
(పకటములగు నరములివుడు పారణ నేతున్‌ | 68 


గి; అనుచు లుబ్ధక మృగవ రాహములం దత? 
"దేశములంబెట్టె డానీ దుఠాశంబేనీ 
యశ్లైంగొజికినం డెగి హృదయమున బడిన 
నంతకునిండే౭ జంబుక మాత౯ణామున, 64 


కం॥ అని యివ్విధంబు చెలియన్‌ 
వినిపించి యతండు దేవన వి[వ్రలకుంగా 
క్క సరులు తమశై కూర్చిన 
భనమంతయు నిలువదనుచు దరుణికిం జెప్పెన్‌॥ | 65 


వ. అని యివిిధంబునం జూ-జాకర్టునకు నా బ్బ హాని యెఆ్‌ంగించి 
యమ్మ్మూపిక ధనంబు, 'దచేవభూ దేవ 'యోగస్టంబుగాదు. ద్రవ్యంబు కలిగియు 
దురాశవలన ఫిహొన్నంబు భ శీంచి యనవరతంబు నీ కవఠాధం బొనరింపు 
చున్నది నే యతింగావున దీనియర్ధంబు నఖిలంబు ([గహించితినని సంభ్రవుంబున 
లేచి మన్ని లయంబు జేరి, 66 


ఉ॥ కేల ఖనిత్ర"మొప్పం బరికింపుచు మద్చిలభూూమిం చేరి యా 
ఫీలత (ద్రవ్వి నాధనము ఖికముండు ఇాకొనె నాంటనుండి దుః 
ఖాలసవమూా _ర్రినై, యిడువములందుచుం గుందుచు నివ్విధంబునన్‌ 
బేల క్రియన్‌ జరింపుదు నభేద్య గుణోన్నత! విభ్రమంబునన్‌॥ . 67 


వ॥ అని చెప్పి మజీయు నిట్లనియె. 68 
కం! ధనముగలవాంజె వండితుం, 

డనఘుండు, ఘునకీ_ర్థిమంతుు, డ న్యయవూజ్యుం, 

డ నవరత దానళీలుండు, 

విను మవనీతలమునందు విద్ధ యలత్మా! 


తై 


కం॥ వరబేశమె నిజటేశము 
పరులే బొంధవులు (ద్రవ $ వరిపాలునకున్‌ 
ధరణి నసాథ్యం చెయ్యాది! 
పరమార్థం బిదియె నూత్న ఛరతాచార్యా! ( 


74 ఛానుకవి పంచతం|తీ 


కం॥ కులసతిరోయును జుట్ట 
మ్ములు వాయుదురొరులు కష్టపుం బలుకుల్క ని 
మ్ముల నాడం వొడంగుచుందురు 
కలియుగమున (ద్రవ్యహీనుం గరణిక లచ్మూ! 71 


కం! మృతిబొందిన జనునై నను 
హితులెల్లను జాయుదురు మహీస్థలిలోనన్‌ 
మతించలయం 'బేదంజేకరు 
(బతిమాలిను నొరులు నూత్న భర తాచార్యా! 72 


కం॥ ఇలలోవల ధీయుతునకు 
వలయును దృఢమనము బంధువర్లము ఫాగడన్‌ 
దలపోనీ చూడ, "లేమియుం 
గలిమియు పోవచ్చుగానం గరణిక లయ్ము! 78 


! 


కం|| పామరుల వేడంచేయును 
ధీమద మణంించి బుద్ధి 'తేశువ చెబుచున్‌ 
(ేమ[వతులం (నెడల బావును 
"లేమియుం గస్ట్రమ్ము సూత్ము లిఖతాచార్యా! 74 


కం|| తలయదశవాజి మేథ 
మ్ములనై-న ఫలమ్ము బలవ. రహితుండై. 
"లీని యునరించు, సద్దుణ 
కలితుండగు నరునిబొందుం గరణికలమ్మా! 75 


నీ] ధనముపోయిన దృఢలత్మీ. దలుగనీక 
వుంచి మనమున సన ర్మ మహితవదము 
దప్పి నడవక, పరుల సంతావముడువ 
వైద్యుండన సంచరించు భూవలయమందు. 76 


వ॥ అని యివ్యిధంబున చా హిరణ్యకుండను నెలుకనిజకథా నృత్తాం 
తంబును నీతివ్రకారంబును నెటీంగింప నాకర్ణింపుచున్న - జరఠక చృ వేంద్రుం . 
ఫత్గనుంగొని లఘుపతనకుం డిట్లనియెం.. 77 


ద్వితీయాక్వాసము 


కం॥ కరిబురద బొంవంబడినను 
గరియె వెడలించుగాక! కాకులతరమే 
నిరువమపుణు్యుం డీతని 
నకయంగను నీకకాక యన్యులనళ మే! 78 


ము అనీన న్మంథరు: డట్ల 'కాకయని మో నాహావ సంతుష్ట చి 
త్తునిం గావింవుచు: గాక మూపికసమేతుండై గుణగావ్యాండై. 
చనుమానంబున నుండగా నెదుట నాళ 'ఏర్యంబు గాం దన్మపహో 
వనమభ స్టింబున నాడు బంతొకకణి న్వచ్చెన్‌ మృగంబుద్ధతిన్‌ 70 


వ॥ అయ్యవసరంబున వి వ్‌ప హ్నలీకృత హృదయుండై వముంథరుండు 
కాకంబు నీశీంచుచుండంబంచి మూపికంబును నేనును నిచ్చటనే యుండు 
దుము లేడి నచ్చినవిధంబు శీఘ్రంబున నెజింగి రమ్మనిన, వల్లెయని యదియు 
నుంజని యొక్క మహీరుహూంబు వై (వాలి, యావమృగంబున కిట్టనియె, 80 


న ఎవ్వండవు నీవ చెదరంగ నేమికార 
ణంబు నీ వూర్యకథయెల్ల నాకు జెప్పు 
మనిన వెరగంది మృగము తిర్భజ్ముఖంబు 
చేసీ కాకంబుతోడుతం చెప్పం దొడగా. 81 


వ॥ [ఏను చి.తాంగుండనువాండ మున్నొక్క_] యటవీ ప్రబేశమ్మున 
నా జననీ జనకులు మ. చసీకొని మా యమ్మ నన్ను గ “ర్భమ్ముతొ. 
నుండి సుఖ(పసనంబుచేసిన ఏవసంబున, 82 


నీ] శబరుం డొ క్క_ండు వెడుకం జవలుండగుచు 
నడవిలోపలం దిరుగాడి యమ్మ నన్ను 
గన్న చోటికి నేకెంచి కాంతతోండ 
నేయండంగిన నా తల్లిపోయె పారి. - 88. 


కం॥ తడియారకుండ నేనును 
దడబడుచుండంగ బోయదగ్గజి నన్నున్‌ 
వడియిట్టి యెత్తుకొని తాం 
 గొడ్తుకని భూమిపతి కమ్ముళొనియెన్‌. ్రీతిన్‌॥ 84 


76 ఛభాొనుకవి పంచతం (శీ 


గీ! బోయవేతం గొనుక భూవతియును దన 
వుతునకిడ నతండు [పొందిచేసి 
నన్ను బెంచి వేడ్క_ నా [వదములం చై డి 
యం దెలీడియె నాకు నందమొంద, 85 


వ॥ నెను భూపతి కుమారున కల్లారు ముద్దునేయుచు వేడుకవేళ 
వెంటవెంటం దిరుగుచు గంతులిడు చు పరువ్రులు హు సందుల దూరుచు 
బాలుల మోజుచు నుండియుండి యొక్క_నాండు 'బాలుతోండంగూడి పురో 
పవనము గ్రైనకుం జని వంగివంగి పచ్చిక మేయుచుండ. ది 


ఆ|| వ! బాలుండొెకండు వచ్చి పట్టినన్‌ గొట్టిన 
నిరపరాధి నన్ను నీవు గొట్ట 
నేల యనుచు నేను బాలునిం దిట్టితి 
నలి మనుష్య భాషణముల మ్‌ 87 


వ్‌ తిర్యక్క_నై యుండియు మానవ భాహణమ్ము ల బలికిన వలు 
కులు రాజకుమారుం డాలీంచి,._. 88 


థా నా .వాక ప్రమ్ములు మర $ఛభాషణములై నన్‌ రాజవు[తుండు, మో 
హో వెశమ్మును బొంది 'తేజీయపు 'డాద్యంతం చెటింగించె రా 
శ్రేవస్వామి కతండు రేపకడ భూబేవో త్తమ (కేజినో 
నా వృత్తాంత మెటుంగ జెవ్చె మదిలో నాళ్చర్యమువ్వ్చాంగంగకా, 89 


గీ! అమ్మ హాత్ములు గ్రహశాంతి యపుడునేసి 
బాలుదీవించి యమ్మ పీ పాలు వలన 
[్రవ్యసంపదంబొంది నితాంత సమ్మ 
దమున నృపుంగాంచి పలికిరా సమయమందు, ౧0 


వ॥ దేవా! యిది యొక్క_ కారణంబున మృగశరీరంబు నొందినది 
గాని మృగమ్ముగాదు. దైవభాతి భవన్మందిరంబున నిలుపవలదు. మున్ను 
దీనిం గొని తెచ్చిన లుబ్ధకుచేత నే యథాస్థానంబున విడిపింపవలయున ననభ్హ్మూ 
వల్ల బృభుం డాన్లోడ వల్ల విత వృాదయుండై యట్లు చేయించె నవి(భంబున__. 9] 


ద్వీతీయాళ్వాసము 


కం|| ఏనును నాతల్లిం గని 
దినతం గలిసికొని యడవిం దిరుగుచు నంకక్‌ 
మానుగం జన్నులు గుతుచుచు 


నానాటికి చేపాపోషణంబును గంటిన్‌. 


ఆ|| వ; అందు. చెద్దకాల మఖిల బంధువులతో 
గనాడయుండం గలౌాం గొమరు మిగుల, 
పిదప నొక్క బోయ (పేరేవగనుబాయ 
వలసి నిపుడు దైవవళము వలన, 


వ॥ ఇది మత్పూర్వ వృత్తాంతంబు జవసత్త ‘ సంపన్నుండనయుర్ణిను 
బోయవాని యురులు నాచరణమ్ము లం దగులుటం జేసీ కుంటువడియున్న 
వాండ్కు ననినం గాకంబు సకౌతుకంబుగా నిట్లనియె. హరిణపతీ! భవద్బం 
భమ్ము వాయు నుపాయంబే సంఘటించెదనని చెప్పి మంథర పిరణ్యకు 
లున్నకడకు వచ్చి పెంటవృత్తాంతం చెణీంగించి క్రమ్మ అచని మృగపుంగవుం 
దోడొ్కొ-ని చనుబెంచిన, 


కం॥ ఆ మంథరుండు ప్రియమున 
నేమమె చ్వితాంగ! బోయచే బడి సుకృత 
శ్రీ మహిమమగుడం బతికితె 
నా మందిరమందు నిలుము [నా నెయ్యమవై |. 


గీ! అనుచు బాశ ము లా హిరణర్థిక్షుని వలన 
బాయం౭జేయించి కారుణ్య భావ మొప్ప 
నతిథి సత్కార ఫూజల నాదరించి 
చెలిమి యొనరించె నిశ్చాల చిత్తు:డగుచు. 


ఉ॥ పంబిన వేడ్క_తోదడుత నుపాయ చతుష్టయ మో యనంగ బు 
ార్టంబుల కెల్ల నెల్ల లగు నల్వురుగాడి లసత్క ళా వసం 
గంబులం బొద్దువుచ్చుచు సుఖస్థితి నుండగ నంతం గొంత కా 
లంబున కొక్క లుబ్ధకుండలాత భయంకరుం 'ేంగు బెంచినన్‌. 


ఆ॥ వె ఎగసి చనియెం గాక, మెలుక గర్హంబున 
కేలా నడవి మృగముడాలగా మృగయుం 


77 


98 


96 


7g భానుక వి పంచతం త్రీ 


డాశ విడిచి వచ్చి యమల జలాంతర 
గతునిం గముళ విభునిగాంచె నపుడు, 08 


కం॥ అది నాకు సంభవించెన్‌ 
బదిపెలని మూంట్‌వెంట౧బౌరక యతం 'డ 
మ్ముదిక మళ ము చిక్క_మ్ము న 
బదిలమ్ము గ నిలీవి చట్ట భహీంవంగన్‌. 99 


వ॥ అయ్యవసామ్ము న గాక హరిణ మూపికంబులు ముగ్గురుం గూడి 
యుదో స్ట్‌గవ తులు బువళాలులగుటంచేసి తత ఏమోాపంబునకుంజను బెంచి 
జల(ప్రాంతంబున నున్న కృతాంకనిభుండగు లుబ్లకున్సి నతనిచెంతం బట్టువడిన 
నెచ్చెలిం గనుగొని శ కవ్యాకులితచిత్తులై పురసురంబొక్కు_చు నలుదిక్కులు 
సూచుచు మనము మువ్వురము నతనియండ నసియించి (బతికితి మింక 
నితండు విడివడు నుపాయం'బెయ్యదియొకో యని తలంచుచున్న సమయంబు 
నందు హిరణ్యకుం డిట్టనియె,....- 100 


కం॥ ఇలికాండు రతకుడు ని 
ర్మల చిత్తుండు కూర్మ విభుడు మనలను ప నెన్‌ 
దలపోయుః డతండు లుబకు 
వలనం "బెడవాయు "నెర్చువజులు మతమునన్‌ . 101 


కం] నిలువెల్ల థవ్మరూవము 
తలంపెల్ల ను దలయం బరపహితం బమృతమ్ము ల్‌ 
పలుకులు సువిచాకత ని 


ర్మ లచిత్తుం డికనిబాయగాదని వుణీియున్‌. 103 


కం|| కాయంబు, లనిత్యంబు, ల 
సాయంబులు 'వై భవములు ప్రొజ్ఞుల్యై నన్‌ వమ్ము 
పాయదు మృత్యువు, ధర్మో 
పాయము దగు (బజకు నూత్న భరతాచార్యా! 103 


వ॥ అని హిరణ్యకుండు నీతిమార్లం బుపదేశించి యితనికింగా మనము 
' శరిరరిబ్రులు విడిచిన నేమియని నిశ్సయంచిన వాని పలుకులు 'వినియు వైనని 


ద్వితియా శ్వాసము 79 


యట్లు బోయకుడిచి కదముళంబును ధనువు కొవ్యునం దగిలించికొని చనుచుండ 
నమ్మా వురును త (పతిబంధంబులువో'లె వెనుంచగిలవీ చనుచుండ నతం 


డొక్క స 5 గనుంగొని యందు ముధురంబులగు జలమ్ము లు 
(దావుచున్న సమయంబున, 104 


చం॥ త్వరితగతిన్నొగమ్ము తనుఃణదాయచుం బారిన లెడిం గాలకిం 
కరనిభమూ ర్తి లుబ్దకుండు గాంచి వరాకుగ ఖెదితాంగ దు 
ప్క_రతరవీడం జిక్కె_నని సం(భ్రమియై ౯; వెంటనే నా 
తురరుతముల్‌ చెలంగ నది చూరమునన్‌ బడియు న్మ హీస్థ సలిన్‌, 105 


వ॥ అంతలోన,____ 

స he చంచువులC నత్మాయంబు ఛేదించిన 
ట్రా కాలమున చేసీ లుబ్బకుండు వాంాభా౬౬వూన్ల శేతస్కుండై 
నాకుం జిక్కె_.నటంచు డగ గిన యంతన్‌, బోయె నారెండు న 
సోకాన్లాదముతో, నతండు మిగులం దుఃఖాంబుధిం డేలుచున్‌. 107 


వ॥ మగుడి చనుదెంచి నంత న నమ్మూ పిక విభుండు తన తక్షునదనాగ 0 
బుల జాలంబు తుత్తునియలు గావించి సంఛభ్రమంబున నొక్క_ వంాంతరా 
భమ్ము నకుం జనె నా సమయమ్మున,--- 


కం|| రయమునఈ. గచ్చపము జలా 
శయమునకుం బోయె బోయ చనుచెంచి విహొ 
దయుతుండై. మగిడినిజూ 
లయమునకుం జనె వివర్ల [ల] వనుండగుచున్‌, 109 


వ! బిట్లు శబరప్రుంగను నోటించి కాక హారిణ పుకులు నిజ 
సఖుండగు కచ్చ వేళ్వరుని విడిపించుకొని సంతోషహాతిశయంబునం (గ్రమ్మజు 
లఘుపతనక హిరణ్యక మంథర హారిణపతులు గూడికొని తమతమ యఖా 
స్ధానంబులకుం జని సుఖపరాయణు లె యుండిరని విషు ప్లుశర్మ రాకుమారుల 
బ్రవ్బాష్ట వాదయులం జేనె నంత, 10 


థా పారావార గ థీర! విభ్రమవతీ పాంచాల! కారుణ్య వి 
స్తారోద్లోరకటావ వీతణ! సుథాంధన్పింధు, 'తారాగ్య స 


80 భానుకవి పంచతం తి 


దీరా శాగజ, కాళ్ళ శారద ఘన్నా హీన, స్ఫురత్కీ_ర్కి ల 
తీ రాజీవదళాయలేక్షణ! బుధ(శేణీ పరీరకుణా! 111. 


కం|| ౫ ంఫీరవాగ్ని నిర్ణిత 
కుంభీనస! గోత్ర శైలకూర్మాహివ సత్‌ 
కుంఫీం[ద భారభరణ వి 
జృంభి తదో స్పంభ! శౌరిసేవాభ్రమణిీ! 112 


త్రో టకవృ తృము॥ హితబొంధవ కల్ప మహీరుహ! సం 
తత భోగవి నిర్ణిత నాకప! భూ 
నుత సూనృత వాక్య! వినూత్న కళాం 
చితశీర్సి! వినందిత శిష్టజనా! 118 


క్‌ గదు న్‌. 
ఇది శ్రీ, భారతీ వరప్రసాద లబ్ధ విద్యావిచిత్ర, తిప్పన మంత్రి 
పుత్ర, సుజన విభేయ, భానయనామభేయ, 
(ప్రణీతంచైన పంచతంత్రి యను 
మహాప్రబధంబునందు. 
ద్వితీయాశ్వాసము 


(శీనాథ చరణకమల 

"ధ్యాన వరాయణ! బలారిదంతావళశథు 

(భానమితేక్తీ ర్లివర! ల 

తీ నారాయణ! కథావిశేస. విధిజ్ఞా! ] 


జి! 


వ॥ సంధి విగహంబను తృతీయ: తంత్రం బాకర్లింపుము,.- 


చం! మొదల నిరోధిమయైన యతిమూఢు సఖిత(ము విశ్వసించినన్‌ 
దుదిం జెడిసోవు భూవిభుండు, దొల్లి గృుహోంతర ఘూకవం క్షి యొ 
స్పీదముగ వాయసప్రభుండు 'పేర్చిన భీకర వహ్ని కీలలన్‌ 
మవమజి కూలడే! యన కుమారు లబెట్లని తన్ను పెండినన్‌॥ వి 


కం॥ ఆ విష్ణుశర్మ దృఢమలతి 
జీవ ప్రతిమూనుండపుడు నెవ్పెన్‌ చెలియన్‌ 
భావజనిభ రూపులకా 
భూవర పుత్రులకు వేడ్క_ భూరి క్రీతిన్‌, 4 


రో 


తన శాఖలేర్చి మా ర్తండునిలేరి ప 
దతికి మిక్కిలి విరోధంబొనర్చ 
తన నీడ ఛారుణీధవళా యతాతీకి 
నాతషత్ర క్రియ నతిశయిల్ల 
తన కోటరములు పతేంగ పుంగన్రులకు 
నెంతయు జెలువొందునిండ్లు గాంగ 
తన ఘనమూల సంతాన మాంతము 
శేషుతోణాయని ఇలిమినేయ 


ఆ|| వె॥ వశ్రయవెళనైన షత్రమాత్రనె విష్షుం 
(బోవం జౌలుననుచు బుధులుదలయ 
నొక్క యడవి నదుమనుండుంావలముగ 
వత్తము భువన వినుత ఇటమునగుచు, 


అత్య 


82 భానుకవి పంచతంతత్రి 


కం1 ఆ తరుశాఖను బలిభు 
(గాష్షతము సేవింప నొక్కవాయస ముండున్‌, 
జాతి దనుంగో ల నతి వ 
ఖార్టితిగ నుండును దివాంధమ్రొంతమ్ము నొ a 6 


న॥ ఇట్లుండి యొకనాండతి క్రోథారుణీకృతలో చనుండగుచు విమ 
కాభిథానుండగు దివాంధవల్లభుండు ఘూక సహస్ర పరినృతుండై విభావరి 
సమయంబున [బభంజన జవంబునం జను బెంచి నిదావళంబు నొందియున్న 
వాయసవిసరంబ్బువై 6 బడి చరణనఖరమ్ము లన్‌ జంచుపుటమ్ము ల భేదిందం 
దొడంగిన, నందు పరిచేవనారుతము శిల గ గనమ్మున ైెగన్స్‌య్వు నన భూజ 
మ్ము లన్‌ జేరియు, దిగ్రృమం బొందియుం గృతాంత నీలయమ్ము డాసియు, 
నిట్టనేక ప్రకారమ్ములం బలాయనత్వ్యంబునంపినం గాకిమూకలకు దొరయగు 
'మేఘవక్టుండను వాండవ్వుడు,...--- 7 


కం॥ పరుల క 'భేద్యంబగు త 
_త్రరు కోటరమునను డాంగ్‌ తన జీవంబున్‌ 
'వెరవొంద నిలుపుకొని భా 
స్కరోదయమ్మైన శోకసంయుతుండగు మున్‌. 8 


వ! ఉండు నవస సరమ్మున, నతని మంత్రులు, నుద్దీవి సందీపీ పీ ప్రదీప్యాదీపి 
చిరంజీవులను నేవ్రరు దివాంధవల్లభు 'బారికిందవ్పి యొక్క_టం గూడికొొని 
తమ 'యేలిక యగు మేఘవర్లుం డున్న చోటికిం జని దండప్రణామం బాచరిం 
చిన బలిభుగ్వల్లభుం డిట్లనియె, 9 


గీ] (బతికితెరె! మీరు కౌశిక ప్రతతిచేత 
నిట్టి యావద సనుదెంచె నేమినేయ 
వచ్చు, డై వవశంబని వారితోండం 
బలికి చింతావశీ కృత భావుం డగుచ్చు.. . 10 


వ అయిననేమి కాగల కార స్రంబులు కాక మూనునె! మనకివ్వుడు 
నేయవలయు కృత్యం చెయ్యది యెజింగింపుండనిన నందు నుద్దీపి యిట్లనియె. ' 11 


కం॥ తన సదృశు(డైన, సామం!బును, నల్బుండై న దండమును, మత్తుండై 
నను eas నను! బన్ని సస. నేయ్యంబరగం ధర్షిత్రిన్‌ 2 


తృతీయా క్వాస ము వ్ర 


కం! చూరతయును గవటం చె 
వాతల కినియునుగలుగు, వారి సమూోవం, 


జబారయ విడిచి కయంబున 


దూర స్థానంబు వొందుదురు ధీవుంతుల్‌. 18 
వ॥ ఆని పలుక నవ్యాక రమ్ము లాకర్షించి, సందీకీయాననం బాలోకించి 
వున కెయస్టిది క ర్హవ్యంబని మేసు సువర్ణం డడిగిన, నతం ee 14 


Gi స్థానము వాయునంత నిజనై న్య సమూహము బాయ వైరి సం 
మాన 'కారస్టనులు దానొనరింపల నోవం చాత్మ ర 
తాని భృతారి తార్టియగు గావున, బుస్థిదలంచి చూచినన్‌ 
స్టానబలమ్మె కావలయు ధారుణి విళ్ళ యలత్ము ధివముణీ! [0 


గీ నెలవు బానీ మున్ను నల హరిశ్చంద్ర కొం 
"జేయు లంతవారు దీనవృ త్తి 
అబాట్‌ 
నొదిగియుంట వినమింమదింనల పోసిన | 
జాయం౭ందగదు నేల (పాజ్ఞాలకును 16 


వ॥ అనిన విని యతండు ప్రదీపింగనుం గొని యెయ్యది యాచరింవవల 
యుననిన్క నతం డిట్లనియె, 17 


చం॥ ఆతి బలవంతుడై శ వినయమ్మున వారలత్‌ "యి మైత్రి సం 
తతమును నసశ్చాలంబగు మనమ్ముునం చేసి నిజవచేళశ నం 
గతుండయి వాల్చు టొవ్చు, నదిగాదని యొండొక డేళమేంగినన్‌ 
భృతిమెయిపోకతో, వినుముధీయుత! నొచ్చునతండు నేరమిన్‌ . 18 


వ అట్లుగావున వారలతో సామం'బాచరింఛీ యిచ్చటనుండంద మనిన, 
నవ్వాయసవిభుండు, ఆదివీంగనుంనొని భవన్మ తం 'చెజీంగింపుమన, నతనీకతం 
డిట్లనియె, 19 


కం|| పరులొక కాలము చేకొని 
పరిమూర్చిరి మన బలంబుః బ్రస్ఫుట కీర్తి ఇన్‌ 
బరివూర్చ వమునము న్యాక్టియం 
చొరగోరిడము; కపట బుస్టపోగడిత. sees ల 


84 భానుకవి పంచత రతీ 


కం|| వారు దివాంధులు మనము, వి 
చారింస నిశాంధులము, నిశావేళ బలం 
బారూఢమ్ముగ నొంచీరి 
వారలు దివమునను నొంపపలయును మనకున్‌ . 2] 


కం॥ అని యిట్లు మంత్రులు హితం 
బున జెప్పిన నీతి మారమునిషిని ధీమం 
తుని ననఘు నా చిరంజీ 
విని [గనుగొని] ప్రీతిం గాకవిభుం డిట్లనియిన్‌. 29 


వ॥ త్వద్భుద్ధి బలంబు వెంపునలడా యివ్వి్యిభవం బనుభ వింవంగలిగా 
నిష్పుడస్మ త్కు_ లోపభోగ్యంబగు రాజ్యం బరివళంబు గాకుండ నిలుపమనిన, 
_నతం డిట్లనియె, 98 


గీ పరులన్షై తవంబు [వలన] నారంభమ్ము 
లుడిెగనేనిం దలయ నొళటికలచె! 
[వివిధ] జీవరాశి విశాషసమున నమ్ము 
కషవ రనంబు గానొలేదు. 94. 
62 ఎవి 


చం! ఆశయగ, మంత్రరతుతగు, నాతతశ్రైతన గూఢ భావులై 
పరులకు నాప్తుబోలి యనపాయ [గతిన్‌ హిత] మాచరింపుచున్‌, 
బరుండుగ నొక్క_నేళం దన వై రమణంచి [మెలంగ], బుద్ధి భా 
స్వురుండయి యుంకుటొప్పు గనణవార్నిధి! విక్‌ యలత్ము ఢీనిధీ! బీర్‌ 


వ అని యిట్లు చెప్పి యాచిరంజీవి యిట్లనియె "దేవా! సామడాన 
భేద ధండమ్ములను నుపాయచతుష్టయమ్ముగనుం (బభుమంత్రోత్సాహం 
బులను శ క్రిత్రయంబువలనన్కు సంథి విగవాయానాసన డై. ప్షధీశషమాగశ్రోయం 
' బులను షడ్డుణంబులం దనర్కి జ్ఞూనశ క్కి బలై శ్వర్య వీర్య తేజమ్ములను పడ్డు 
తిశ్వర్యంబుల సంపన్నుండై, భూతభ విహ్యద్వ_ర్త మానంబుళ్‌ను నెజింగి 

[న భూపాలుండు] పరులక 'భేద్యుండని వెండియు నిల్ధసయొ,.... 26 


కం॥ తేన శ క్రియుం బరుళ కృియు 
మనమున దలపోసి అ మంత్రుల బుజ్లుబ్‌ 


తృతీయాశ్వాసము 


విని యొనరించిన కార్యము, 


ఘన కీరికి నెక్కునవనిం గరణిక లనూ! 


కం॥ బకము (క్రియ, వేళ యా నం 
తకు, మానమ్ము నం జరింపందగు నటమోా దన్‌, 
బకటమ్ము గ సింహము పో 
లిక మెలంగలవలయు, సూత్ము లట తాచార్య్యా! 


గ్‌ 


బ్రన్నిగుణముల లోపల నేదిమైన 

దనకు ననువగునట్టి చందమ్ముు. మ. 
దేశకాలముల్‌ మదిలోనంచెలిసి మెలగు 
నతని బొందును సంపద లతిశయముగ. 


వ॥ మున్ను కౌర్య సంపన్నుండై చేశ కాలమ్ము "లెజ్‌ంగి చరించు నతని 
గుణదొపమ్ము లెటీంగి విశ్వసింవ టన NE భునిచేత..... . పదు. మహో 
ద్య్యోగిని నిండిర యాశయించు, మంత్ర వ్రభావమ్మున దుష్టమృగభుజంగ 
మ శక్కులనణంచునట్లు చోరులంగామాతురుల,దోప. స్వభావులు నతి లుబ్ధుల, 
దుర్మదాంధుల, సమరభఖీరులం దద్దండ నీతిచేత దండింవదగు. వ్రైవమానుష 
మ్ములు గల్లిన సపాయులగు నియామకుల వలనయగాన్మి పవాహినీ నందో 
హమ్ము ౭ దరియింప నలవిగాదని యతం డానియె...__ 


ఆ|| ఆకయ మం(త్రమాలము జయమ్మ టుగ రన్రున్న నీతుణమ్ము నన్‌ 
వారల చేరి నూత్నమృదు వాగ్భిననము శ్రేనంబెల్పి, మతి వ 
పారగంచేసి కార్య ఫలమందుట మేలన్క, నాలకించి వ 
జొ రమణీయుందత్పచి వస్తీత్తము, నాతంయ సూచి యిట్లనున్‌ ,.= 


కం|| ఏరీతినై నం గా రిక 
వారముతో సంధించేయవచ్చునె! మనకున్‌ 
వారికి దలపోయం గకు 
వై రంబని పల్కల గాకవల్ల భుతోండళా. 


సీ॥ ఆ చిరంజీవి యిట్లనుు విరోభంబున 
కణ్వ కటవాపపలత్య_ గారూమ్ము 


రిక్‌ 


80 


ర్‌! 


రల 


86 భానుకవి పంచకం తీ 


[కార్యము విహతంబు] గాబె! మున్వాగ్గోమ 
మున నన్న, నతని యాననముగాంచి 
యెట్లన, వి [భనకు] నెటింగించెం గల దొక్క. 
రజకు భారము వాపు రాసఫి యది 
వాసవి మేంతకై వెస ద్వీపి చర్మా వృ 
తంబగు దెహమ్ము దాల్సి, రాతి 
మైన్స సస్య వితానమరనీ మేయుచునుండం 
'జేని కాపరి కాచి, చివికి చివికి 


యలని యొకనాండు విల్లును నంవగములు6 

బూని మసరకంబళ మును ముసుంగువెట్టి 

పాంచికొనియుండ, [కాసభి] వూనిమేయ 

వచ్చి ధూసరకంబళి వాని గనియె, 88 


కం॥ భూసరకంబళ మటుగని 
రాసభమని కూయ్క సస్య రతకుండు మదిన్‌ 
రా సభమని తలపోన్సి శ 
రాసనబాణమునః దన్ను నంతకుం గూర్చెన్‌. 84 


వ॥ అట్లు గావున వారలకును మనకును వైరంబు "పెద్ద కాలంబున 
నుండి వాగ్గోపంబునం బొడ మె నది యెట్లనినందొల్లి దివాంధ విభుని నొక్కని, 
నఖిల పతులు పమీరాజ్వంబునకుం బట్టంబుగట్టుదమని చను చెంచిన, నందు 
మంత్రికర్జ్టుండను వృద్ధ కాక. విభుండు చనుబెంచి వకుల కిట్టనియె. లర్‌ 


గీ ఇతని నభిషేక మొనరింప 'నెట్లువచ్చు! 
దర్ప సంయుతుండ, (ప్రీయదర్శనుండు 
పక్షులనునెల్ల భతశీంచి బలిసికొనును 
నల్పు. 'బేవట్టం గార్యమ్ములగునె! దలు 86 
న్స అధికునిం బేర్కొని యల్బు లై నను సంత 
సము నొందుదురు మును శశకవితతి 
'యేపునందారశే శోవచేళ మ్మున . 


తృతియాళ్వాసము 87 


భంబంత నెటింగింహ దగునన్న నాతం డి 
ట్లని చెపు, మునొ, షక వనమునందు 
దంతులు ద్యాదశాబ్దంబు లనావృష్టి. 
మైనను జలములేకా, త్మంగలంి 87 


గీ] ద్విరద విభుజూచి పత్కె_నోదేవ! చండ 
కిరణు తాషమ్ము మేనును చ్లేశపరుప 


తానని =m వానను pore 


కం|| కరివల్ల భుండంబు సరో 
వరముల (పాదములను వెదుక, వడిగలమ త్ల 
ది్భరదమ్ము ల బంవె దిగం 
తరముల నవి మాచివచ్చి, తమవతి యెదుటన్‌. 88 


వ॥ నిలిచి యిట్లని విన్న వించా, లం 


చం॥ కరిపత్‌! నీవు వంపంజని కంటిమి చంద్రసరోవరమ్ము6 (బ్ర 
స్ఫురదురు శంఖచక్రములం బొప్పి వరంూరుహలక్మీ నెంతయున్‌ 
సురుచిరమై జనార్లను తను[క్రియ నెప్పుడు మొోటుదానిం బు 
స్క_రయుతమైనదాని, జలజంతు తతిన్‌ దగుదాని, నాక్క_చోన్‌॥| 40 


వ॥ అని చెప్పిన విన్మి యతులితంబగు సంభమంబునం దత్స్ర)'చేశమ్ము 
వాసి, 41 


శూ ఆ నాగంధద్రుయ సంతసమ్మొదవ నుద్యత్కాల మేఘాకృతిన్‌ 
దానాంభః కణసంచయమ్ము వడియన్‌, భంతావళ త్రో 
నొనాభూజము లెల్ల (వాల, శశసం తానమ్ముు వైవన్వత 
స్టానంబుద్ధతిం చేరబ్యో నడచెం జంచచ్వేగ సంరంభియె. 42 
వ అయ్యవసరమ్మున భీలీముఖనాముభేయుం డగు శశకవల్ల భుండు 
నిజవ్రథానవర్షమ్ము నవలోకించి, వారణసందోహంబనవరతమ్మును జలాభి 
లావ నన్యసరోవరమ్ము లకు నడువ మన బలంగంబెల్లం బొలియందొడంా, 
మనకుం జేయునది యొజింగింపుండన, నందు. బవావృత్తాంత విదుండగు వ ఏద్ద 
మంత్రి. విజయుండను -వాండిట్లనియె,... |. 


85 భానుకది పంచతం, తి 


అ॥ వె; చేవ! దంతి ఘటల నీవనవీధుల 
నడువకుండంజేయ నాకు నేర్చు 
గలదటన్న, నపుడు కౌతూవాల సాషంతుం 
డగుచు బలికె విజయు నమిభుండు। 44 


కం॥ తడయక నేయుము విను, మె 
క్కడ నీతివిదుండు దేశకాల విభాగం 
బడరలోం చెలియును, నాతం 
డిడువములం గకాడండు నీరియు నెంతయుంబొందున్‌, 45 


కం|| అని పల్కు... నాశిలీముఖు 
పనుపునం జని విజయుండపుడు భ్యబేభములన్‌ 
గనుగొని చింకాకులుయకా 
తన హృదయములోన నపుశు దలపోసి తగన్‌ | 46 


కం॥ కాయంబల్బము, దంతి ని 
కాయము దానోత్క_టంబుగావున, వినయో 
'పొయముననై.న డాయ న 
పాయమునేకులు నటంచు? (బజ్ఞాన్నతుండై. 47 


వ॥ విచారించి యొక్క భూధర శృంగం బెక్కి యోగ జేం[చా! 
నీకు భద్రంబగుననిన్న నతండు నీ నెవ్షండవు! న నీరాకకు గ తం'చెయ్యది నాశెజ్‌ం 
గింపు మన, నవ్విజయుండిట్లనియె. గజపతీ! నేం జందదదూతను దన్మండల 

మధ్యంబున విహరించుచుండు శశకవిభుండ,ు నావేరం జందుండు 
శశాంకుడనిపించుకొనియె. నానాథుండగు చంద్రుండు. నీతోయడి సఖ్యం బవే 
యేంచ్చి నన్ను నీ సమ్ముఖమ్మునకనిపిన వాండని వెండియు నిట్లనియె, 48 


కం॥ తలపోయ నిష్టురో కులు 
పలికినం దిట్టినన్కు భూమి పాలురకును వ 
ధ్యులుగారు దూత లెందును, 
బలభిన్న భభోగ! నూత్న భ రతావార్యా! 40 


వ॥ అట్టు గావుననే హిమకరునానతిం బలిశెద, స్వపర శక్తి కి నెజుం 
గక యవ్వర'జేని యజ్ఞానంఖునం. గారం ఊచూనర్పు,  నతరాడావదలరి' "బిగొరదూ: 


(19) తృతియాళ్వాసను ఓరి 


చందాథనంచెైన యా సరోవర రతకుల నీవలంచితివి. ఆ శశకంబులం 
జం[ద్రుండు నిజ శ రరమ్ము గాం దలంచు, నదియునుంగాక పవలెల్ల నమ్మ హః 
తు  ం దాక సమ్ము న వర్షించు నిశా సమయంబున నా చంద సరోవర 
మున: వనీయించి యుండు, నీవును నీవరిజనమ్ము ను నిదాఘ కాలమ్ము న 
కోర్య లేక యా చంద సోవరంబు ప్రవేశించుట. పోవుచున్న వారు. 
అచ్చటికిం బోయిన నీకును నీవ పరివారమ్ము నకు నావద వచ్చు: చండ్ర చి త్తం 
చెతీంగి నే నీకుం జెప్పితి నా [హద 'వవేశంబును శశక మరనంబును, బరిహా 
రింపుమని చెప్పిన విని గ జేంద్రుడతి భయమ్మున నిట్టనయి.... 50 


సీ అజ్ఞాన కృతమున నయ్యం దత్క_మలా క 
రంబు పద్ధతి, యిట రావుటన్న, 
గజ వల్లభునిం జూచి విజయుండు వల్కె నీ 
వరుచెంచి యందలి యమృత కరునిం 
జూచి పొమ్మని, రాతి సొంపార దన్ను దో 
డని చని యా కొొలడశునకు డాసి 
పొానీయములలోనం [బతిబింబితుండగు 
చందునిం జూప దత్సమయమందు 


నందన మ నరించ యో వారిజారి! 

తప్పు లెల్లను లోంగొను దయదలిర్చ, 

నెన్న_డీవంక రామని యేంగం గాంచి 

ధక సంచయమాత్మ నుత్సాహ మొందె. 51 


_వ॥ ఇట్లుపొాయమ్మున విజయుండు గజమ్ములం దొలంగించి తనభర్త 
యగు శిలీముఖున కవ్విధం బెతింగించి . సుఖంబుండిరి. అట్లు గావున నీ 
దివాంధుం 'జేర్కొన నాపదలణంగను. హీనాత్ముండు ప్రజా పరిపాలనంబున 
కొప్పునే! యని వెండియు నిట్లనియె, ల్‌లై. 


చం॥ వెనంటి నబుద్లింజేని గుజింజేసిన వారలు, నొత్తు కెంతయున్‌ 
"బెనుపరి కూలవే! శశకపింజలముల్‌ మును పిల్లో చేననన్‌ 
విని పతగమ్ము లెట్లనిన, వెడుకం జెప్పెను దొల్లి భూరువాం 
బున వసియించి 'యుండుదు. బ్రభ్లాత కుతూవాల మానసుండనై. 58 


99 భానుకి పంచళం|తి 


| అందు దరుకోటరన్ము న ననఫువుతి క 
పింజలమ్ము ండు నాతోండం (బియము కలిగి, 
అ స్హమానా? వసరమున నర నొక్క 


నాండు నెంచేని, మేంతై ఫోడిమిగను పః 
వ] తదవసరంబున,- ర్‌స్‌ 


రో 


ఆ కోటరమ్మున నప్పుడు దీకర్ట క 

'ర్లుండను శశక విభుండు నిప్పి 
కొంత కాలంబుండ, నంత కవింజలుం 

జేతెంచి నా "నెల పవ్యండివుడు 
7 కొన్న వాండనం చైకొన కాత డి 

ట్లను, నున్న వారిచే యరయ నెలవు 
ఎవ్వండు మున్నుండె నివ్వటిలంగను 

. వానిచే. నెలవన్సి వాదులాడం 

" గని నేను వారలం గడకుం బోంొబ్బియుం 
దగవుకు బొండని ద్వయము గూర్చి 


న్నీ 


Po 
mae 


ప్రీతి నేలితి నవుజా కపింజలుండు 

నాయ మిరువ్రరకును చెలియంగం. జెప్పు 

నతని నెబులవి! నీవని యడుగుటయును, 

బరమ సంతోష షుండై వాడు పలికె బలః 56 


ప।॥ యమునా తీరమ్మున నతి 'ఛార్మికుండను నొక్క వృద్ద మార్టాల 
విభుండు గలండ, తండు మనకు భర్మ మార్దం చెటింగించునని దీర్గ. కృష్ణుండు పలి 


కినం, గ వింజలుండిట్టనియె, వాండల్పజాతి మనకు విశ్వసింప వద్చునే! యన 
వాండిట్టనియె,..._ "57 


గీ] అతని మనకేల డాయంగ మతిందలంవ 
న్యాయమార్లమ్ము ' చెలి సీ.సన్మాన "మొప్ప 
మగుడి' చను దెంత,మనినం దన్మా నసమున 
నాత్తయిరువురకును సమంభని: యెట్తింన్ని..... రతి. 


తృతీయాశ్వాసము 91 


గీ|| ఆప్పుడికువ్రరు జవమున నరిగి వాని 
కంతయును జెవుం గడు వుదని తి, నాకుం 
బు లెధిడ 
జెవ్రలు వినరావు డగ్ధజ్‌ చెప్పు మనుచు 
బరమ ధక్మము విశ్శనింపంగ (6 బలీశె, 59 


కం|| సంసారముల న్లీకము, ల 
హింసకు సమమైన [ధర్మ] మేదియొ, సుజనో 
_త్రంసునకుం చెలియ దగునది, 
a శ స్‌ 1 
కం సారివదాబ్దభ, రగ! కరణిక లయ్ము! 60 


కం॥ పరకాంతలం దల్లుల (క్రియం 
బరవిత్తము వెచ్చువూడ్కి. భావించి మదిన్‌ 
బరుల శరిరమ్ములం దన 
క రణనిం జూడంగవలయుం గరణిక లతా! 61 


వ॥ అని యివ్విధమ్మున నాదధికళ్టుండు పరమ ధర్మ శా స్త్రంబు లువన్వ 
నీంచిన్త విని మనంబున విశ్వసించి [శశ]క కపింజలులు డగ జీన, నమ్మా గ్లాలం 
బయ్యిరువుక భతీంచి తన శరీరంబు పోవణంబుంబేసికానెం గావున నికి యల్ప 
ఘూకంబు గుణీచేసి నమస్త పతీ. రాజ్యంబునకు నభిపేకం బొనరించుట 
యక రవ ర్థింబనిన నయ్యవసరంబున్న--- 6 


చం॥ వతగ ము లెల్ల వాయసము పల్క్ము_లు తథ్యములంచు నే:గినన్‌' 
మతిం [దలపోసి] రోషమున మండి దివాంధుండు కాకిం జూచి కు 
త్చితమునకేమి కారణము మినీ] విభనమ్మున (శెల్లం చాయం జే 
సీత్సి మును నీకు నెన్గొకటం జేనితినే యని పల్కె నల్క_తోోన్‌ 68 
వ॥ అది మొదలుగా గాకోలూకమ్ము లకు వై రానుబంధమ్మ య్య, 
నన విని మేఘవర్లుం డాకర్ణించి జయోపాయం ్రెజీంగింపునునినం. జిరంజీవి 
యిట్లనియె సంధి విగ్రహయానాసనదై (ధీ ఖావమ్ముల నతండ సాధ్యుండు- 
ఆశ్రయంబుననై నను చిర ప్రయాసంబుననై నన్తుబగతున కపాయంబు నొందింవ 
వలయునని వెండియు నిట్లనియె... ; 64 


నీ! వరులు వెక్కండ్రు గూడి సర్షజ్ఞాధైన,: 


మాసవుప్చ్పంగవచ్చుంయున్స్‌శ్లూనురుండు... 


92 ఛానుకవి సంచత రతీ 


ఛభాగమచ్చట విడువడె! శకళులవలన, 
పసనిన గాశేంద్రుం డెట్లని యడుగ, నతడు 6గ్‌ 


-. మ॥ అననీ చేవుండొకండుమున్న జము [గ త్వర్భమ్ము గొంపోవ, థూ 
రృవి తానంబది సూచి యాతని వీలుందంబోయి యో మూఢ! నీ 
వవ మాన్యుండవు వూకుం గుర్కు_రము నాళ్లోదంబు వెంపారం గ 
స్ట విచారమ్మునం బట్టినాండవని పోస్యం'చెంతయుం చేసినన్‌ | 66 


వ అమ్మ హీ జేన్రండును వృథా పరిశంకిత వాదయుండై యెద్ది 
యైనను నింద్యంబగు వస్తువు నశుభావహంబగునని తనశేత్కి ఛాగమ్ము 
[నటవిడిచి] స్నానమ్ము నేయ నేటికింజనిన, నద్ధూర్యలచే నది భతంపంబడియె. 
అట్లుగావున బవాుఎజజనోపాయంబువలన నొక్క_ండు మోసంబందునన్ని సకలో 
పాయమ్ముులు 'మేఘువష్టన శెతింగించి, యెొవ్విధంబుననై న ఘూక (పభుం బొరి 
సొందునని నిజ ఫశ రిరమ్మునీకలు చెటీకికొన్కి మున్ను మృతింబొందిన వాయ 
సమ్ముల రుధిరంబు లవయవంబులం బూసికోని, యవ్వల సమిీపమ్మ్ముననుండెె 
నయష్థివసరఘ్ము న, 67 

గీ ఆపరగిరి ఛాతుళిల జారెనన్న కరణి 

ద్యూమణి గ్రుంకంగ నెజిసంజ [ద్రుత] మ [హీని] 

పాతమున [నైన] బవ [తరోథ్లూ] తభూళి 

పటులమోా! యన వరి ంపంబరగెమింట,.  ' 68 


న్‌ 


అ నాల 
poe 


ఆపుడు ఫ కమ్ము లెల్లందన్నా (శ్రయింప 

వటమువై నుండి విముతుండు వాయసముల 

వెదకి పొడగానకున్న సవ్వేళజి.... 

తలపోసి మది చిరంజీవి యచట 60 


కం॥ ఆరంభరహితులకునున్‌ 
గారణమురు బుద్ధియానెడి ఘననాధము, దో 
రాషరముగజేయం గెనిక్ష. 
వారము వినివచ్చి కడు జవమ్మున నటకున్‌॥ 70) 


సీ అజుడు దన్నంటుక యా గూబ్లలెల్లను 
ధృత బతిజద్దికిం- జేచ్చ్చటరకూదక్ల 


గి 


or 


తృతీయా క్వాసము 93 


నతడు నీ ఇ 'వెవ్వండవని పల్కు నే చిరం 
జీవి నన్నను గృపచేత ని మ 
దళ నిన్ను బొందగతంబేమి మేస్టున జ 


న Re ననిన 
మరు Sit కపి శాన కొన్ని బు 
(ce) 
దులు చెప్ప...... ములుగుచుండ 


నిన్ను నేవించిమనుమన్న, [న]న్ను నిన్ను 

గనాడెనంచు, విరూవిగాం [గొంచె] వజచెం 

నాకు [దొరవీవయని వల్క్‌] జోకప్పుట్ట 

నుండె శై తవ మేర్పడకుండనట్టు. 71 





వ॥ అని యిట్లు కాకి మాటలు విని ఘూక (పభుండు తన 


[పథాన వర్షమ్ము విలివించి యందు రకాతుండను వానింజూచి వగతుండై న 
మేఘవసు భృత్యుండు మనల నాశ్రయింపవచ్చినవాడు. ఏమినేయవలయుననిన 


వాండిట్షనియె.__ గ్లో 
షల, 


aml 


మ॥ వగ వానిన్‌మది విశ్వసింపం జనదాప్ప ప్రక్రియన్‌ భర్తృ కా 


న్న 


నా 


కం||! 


ర్యగుండై లోనరయంగవచ్చెం గపట వ్యాపార పారంగతుం 
"జగ జూడందగుం (బ్రోననేమిటికి వీనింద్రుంచి నిహ్క_ంఓకం 
బుగ రాజ్యం బొనరింపు మావు కు! మున్‌ బోషింపు మత్యున్నత్‌న్‌. 7కి 


పౌసం రోగమ్ము వైరమ్ము పుట్టినపుడు 

నణంయపకున్నను జేలగు నతడు థాత్రి, 

కాలగతులను నవియ దూవ్క_రములగుచు 

దనకు నాపదగూర్చు, నిట్టనుచు6 బలుకు. _ 4 


[నిని] విమతుడపవుడు కూరా 

తునిజెప్వుమటన్న [నైరి] సొంపరి శరణం 

బన, [6జంవ నొప్పదనుచున్‌ ] 

వినిపిం చెనతండు శ కాగ 75 


we అతండు దీప్తాత్యు నడిగిన నతడు sr Ga 


94 భానుకవి పంచతంత్రీ 


[పోత] మని చెప్పనినమె సంజాత భీతి 


యహితు౭ై నను రకం నర్తుండధివ! 76 
మేల మును 2 

హన డాతని క ఎ 

ఫునంగాచెననంగ వినమే 

ఘునునకు ఛా. ..... జయమ్ము కకణిక లకూ! 77 


గీ చెనంటియైనను (బియ మొప్ప. చినేని 
నతడు దన కెంతయును వాంతవాచరించు, 
మున్ను మృదువాక్యమునం గాదె! ముచ్చు, దిగిచి 
కొనిన విత్తమ్ము తన్హృహస్థునకు నొసల. 78 


వ॥ అచెట్లని ఘూక ప్రభుండడిగిన నతం డిట్లనియె. మున్నొక పురమ్ము న 
సార్ధవావాుండను వృద్ధ వణిక్కుు గలండతని భార్య నవయావనాంగి కల 
చా జంత యున్నండును బతిని 7 కొనక వరి రంభణమ్ము నకుం జొరక 
యుండునంత నొక్కునాండు._.._ 79 





కం|| చోరుండొకండు సురంగ 
ద్యారమ్మున నిల్లుసొచ్చి వచ్చుట గని త 
న్నారి భయమంది యప్పుడు 
గారవ మొస్పాన విభుని గాంగింటం జే ర్పెన్‌। 8౧ 
వ॥ అప్పుడు నార్భ బావుండును బరితుష్టుండై. గ హాముననున్న 
చోరుంగనుంగోొని యిట్లనియె, 81 


కంl కలనై నం గౌంగిలింపని 
కలకంఠినిం గనార్చితివి సుఖం బొప్ప. ననుం,.; , 
దలయ నినుబోలు చుట్టము 
గలం! విత్తమ్ము నీఫ్టు ఇాకోను మనినన్‌॥ “౬ 


వ! చోరుండును గరుణాపరుండై నీకు సుఖీమ్ము సెస్థంచిసంజాలు నా నా 
చేత నవహారింవంబడిన వి త్తమ్మెల్ల మట. కై కొశుమని యశ్రనితొసరి: యతని 
పొధ్యకి పతనోతింగి నేరజేసుక (బతుకుషున బ;స్ధీ చెప్పి ఆక! పక్త్యూవ్తాలమునం 


కృ తియాక్వాసము 95 


దన నిలయమ్మునకుంజనియె, నట్లుగావున నితనికి పాతవాచరించుట క_ర్తవ్యం 
బను నవసరమ్మునం బింగళాతుండను వాండదరివడి డాసి యా రాజుతో 
నిట్లనియె,-.- . 88 


కం॥ పగతుని గ్రా కొన]ంబోలునె 
తెగటార్నక యున్న వాండె లెగటార్పుం జుమోా 





ాగీ——— మనవు 
గన్న కౌొల నట్లుగా దె ధ లి వగవాండున్‌ 54 
వ! 





నీ! చేవ నా పల్కు. సందేహమ్ము "లేద భి 
యాతి మైనను మాటలాడినపుడు 
పరమహితుండగు బ్రహ్మ రాశసుచేత 
ధేనుద్యయము, కన్న గాని చేత 
నాయువ్రు నీం బడె నవనీ సురునికన్న, 
నా కథ యెొజ్‌గింపు మనినం దొల్లి 
కలండు విప్రుడు ప్రతి [కల్యంబునతండు] గో 
యుగమును మేపుచు నుండుగాన 


నట్టి యావుల నొక చోరుండవహారింవం 

దలంచి నిశిచేళం బోవ నాతని శరీర 

మన ఫ్రగౌత్రమ్ము సోశిన నరుదునొంది 

యొవ్వండవు నెప్పమన్న వాండిట్లు పలికె, దిక్‌ 


గీ 


—_— 
pose 


సాహసుండను బ్రహ్మ రాతుసుండ నీవు 

'నవ్వండవు నాకు నెటిగింపు మిప్పుడనిన 

నేను జోరుండ నన, నతండేమి గోరి 

యీయన చున్నాండవని తన్ను 'నెలమి నడుగ 86 


వ॥ వం దస్కరుండ సమివ (గ్రామ నివాసియగు విప్రుని గోయుగం 
బపహారింవ 'నేంగుచున్న వాండననిన నా రాతుసుండును మద్దమనం బతనినిం . 
బట్టుటకని చెప్పి యా యిరున్రరును' నా భూసురు - మంచిరమ్ము [(వవేశించి, 
రథ్యనసరమ్మున,=- 87 


96 భానుకవి పంచతం్మతీ 


నీ! ఆ బ్రహ్మ రాతుసుం డవనీ సురో త్రము 
మును [గహాంవంగ చేశననుచుం బోరుం 
డానుల రెంటిని నవహరించెపం చొ ల్ల 
ననిన నట్లగునె! తద్ధ గనుల నతండు 
నిధం చేజునటన్న, నీవు పట్టిన మేలు 
కొని (వేల నాకును గోయుగంబు 
దొరక నేర్ప్చునె! యని యిరువ్రరు వాపింవ 
నాతడు లేచి యిట్లనియె, మార 


"లెవ్వరన బ్రహ్మ రాతుసుండితడు నిన్ను 
బట్ట వచ్చె నటంచుం జెప్పంగ బడిన 
యతండు, వత్కె_ను నీ యావ్రలవహారింవ6 
జేరియున్నాం డెటుంగుము చోరుడితండు. 88 


వ॥ అని యిట్లొండురువుల తనితో భాషింపంబడి హితంబొనర్చిరి 
గాన్రన్క నితండును వధార్హుండు గాడని వెండియు నిట్లనిరమె,..._ 89 


చం॥ శరణని యొక్కవతీ, మును సాధ్యస కంపిత సర్వ గాత్రమె 
మటుంగు జొరం గడంక నిజమాంస 'మొసంగను నింగి నొక్క_టన్‌ 
సురలు నుతింవగా, శిబి వసుంధర నారలం బ్రోచు వారలన్‌ 
జిరతర కే రి పొందు నిది సిద్దము విక్ణయ లక్షు ధీమణి! 90 


వ॥ అని పలుక విని ఘూకప్రభుండు (పాకార కర్టుండను వాని నడి 
గిన, నతండీ బలి భుక్కు_ వథార్హు రుండు గాడని చెప్పిన విని లేచి యధిక రోష 
మ్మున గటమ్ము ఆదర జా రకాతఈుండిట్లనియె,.... 91 


ఉ॥ దేవ! యెటుంగ రిద్దజును ధీయుత చిత్తులుగార్కు వీడు దు 
ర్భావుండు వింగళాక్షుండు సభన్వినుపింపండె నీకు నీ ఖలున్‌ 
జీవముతోండ నిప్పిన నశేషదివాంధ కులమ్ము దుంగాడున్‌ 
నా వచనమ్ము సత్యమని నమ్ముము, సీకుహితమ్ము జె్చీతిన్‌. 92 


న్నీ! ప్రత్యక దోపమ్ము భావింపరాత్మ సు 
బుద్దులు సాంత్వన వూర్వ మైన 


(18) తృ తీయా శాసనము 97 


పలుకుల (బీతి సంవదం చేలుదురు రథ 
కారుడు [రమణిని] జారుతోడం 

దల మోచికొనుచు నృత్యం బాచరింషడ 
యన విభుం జెజిగింపుమనినం దొల్లి 

కలండొక పురి రథకారుం డతండు దు 


శ్చరిత యా తన భార్య జాడ ెలిసి 


| రాజు కూటమి గలిగుండ, రాజుతోడం 
గర్హమున్నది వే నరుగంగ వలయు 


ననినం |ద్రోవకు సంబళం బప్పుడొసంగి 
యనిపి తనమది సంతసం బందియుండ, 
నెలమి రథకారుం డెవ్వరు నెబుయకుండ | a8 


వ॥ తన భార్యుకుం జెప్పి బంధు దర్శనార్థం బొకపురంబున శేగవలయు, 
రాజుచేత నావుంత్రితుండనై తి, నేనుం బోయువచ్చైద నని వీడ్కొని కొంత 
దవ్వరిగి యొవ్వరు 'నెలుంగకుండం, [గ్రమ్మటి విభావరి సమయమ్మున నిజ 


గ ఫ్రహమ్మున శేతెంచి తనభార్య యెబుంగకుండం బర్యుంకమ్ము (కింద నణంగి . 
యున్న సముయమ్మున,---- రో 


గీ శంక యొక్కి.ంత లేక యా[అంకుటా]లు 
దూతికా ముఖ వార్తచేం (బ్రతినంది 
-చేశవచ్చిన జారుని గారవించె 
"తేజరిల్లు కటాతు నీరాజనమున, 95 


కం|| ఆకులట జలకవమాడంగ 
'నేకాంత- స్థలముగూర్చి యీగిన, మదనో 
(దేకమున జార పురుషుండు 
-ఏీకాకునం బొరలె కొంతనేవటి లోనన్‌, 06" 


గ ఎప్పుడేనియు దిబ్మ చే భేంద్ర కుంభ 
సన్ని భములై న పాలీండ్లు జారకాంత 
నాయార స్థ సలింజేర్చు మన్ననదలిక్స, : 

, నపుడు 'మదనాగ్ని. యణంగు -నటంచునుండ, ర 


98 భానుకవి పంచతంతతి 


శం॥ ఆ సమయమ్మునం బుష్పళ 
రాసన సామాజ్య లత్మ్‌యన, శృంగారో 
ద్భాసితయై, యది పర్వం 
కాసనమునం బొల్పు దొరను [నావటం] చేరన్‌. 


ఉ॥ చన్ను లమోంది కొంగు దిగజారి వళ్మిత్రయ నాభులేర్పడన్‌ 
గన్ను లజూాడ్కి_ [దొంతి] తొలిశారు మెబుంగుల నీనుచుండంగన్‌ 
గొన్ననవింటి బోదు మదకుంజరసూ యన -డాసియున్న య 
య్యాన్నుంగడంకంూచె సుకతాభికతన్‌ రతిరూప శోభితన్‌, 


వ అప్పుడయ్యిరువురు ననంగివెనంగి కుసుముభల్ల మల్ల యుద్ధమ్ము 
నకు సన్నద్గ్మలె గ్‌ ళరవవుంకారమ్ముల నిశాతబొణమ్ముల రదచ్చద 
మ్ముల వషట్కాార సంచయమ్ముుల, దశాంగుళార్ధ (ప్రయోగ ంబులం దలపడి 
మదిోటేకమ్మున, వీజె ముబ్బున నొడ లెటుంగక, చందనకర్పూూర 'కుంకుము 
పంకమ్ముల శరిరములు జొబ్బిల్ల, గందవొడియెడనెడ వెం జల్గుకొనుచుం 
బరస్టంక తలంబుయ్యలలూంగ , సకినలు రవళినేయం, బాన్ను.వై౧బడి మదనకద 
నంబుంజేసీ వరిశ్రమంబున నిట్టూర్పు నిగుడించుచు, ఘర్మకణమ్ములు గవాతు. 
రం(థ నిరత మంచపవనంబువలనం బాయుచు నంతకంతకు మహాేోత్సాహం 
బులం 'జెలువొందియున్న సమయమ్ముున,-. 


గీ జారభామిని పొదమ్ము జారి మంచ 
తలము[కింద నణంగిన భవునిండదాశ, 
నపుడు రథకారుండని హృదయమున నెటింగి, 
చేటు వాటిచ్లైనని చింత నేయందొడంలా॥ 


కం|| ఆలోవల జూరుండు నీ 
లాలక! నాయందొ, భనునియందో, నీకున్‌ 
మే లెపుడుయ జెప్పుమన్ననుం 
గాలోచిత మెణీంగి పలికెం గడు నేర్చ్వమరన్‌॥ 


చం॥ పతి పరికింప చైవ, మతిపాపము లొక్కటం బొందు జార సం 
గతినని ట్రై ర్యసంపదలం గా బె! తృణ క్రియ (పాణముల్‌తుడిన్‌ 
జతురతతోడ నంగనలు నాశులన్యార్హురు సర్వలోక సం 
'గతముగ, నంచుణెప్బి మతి మానిని యిట్లను వానితోడుతన్‌, . 


99 


ae) 
le) 


100 


101 


102 


108... 


తృతీయాళ్వాసము 99 


కం॥ ఇదియేటి సుఖము, నాథుని 
గదిసీన సుఖమునకు సాటిగలచే! యనినన్‌ 
మదిలోన దత్శి) యుండును 
ముదమొదవ వధూటివాక్యముల క వ్వెళన్‌ | 104 


వ॥ పర్యంకమ్ము కిందనుండి వెడలివచ్చి కంకటివె భుజంగసమే 
తయై యున్న, యయ్యంగనం దోడుకొని రాజమార్హంబునం బతి వతాభరణం 
విదియని కొనియాడం వొడంగా. అట్టు గాకుండ; (బత్యతదోషం జఅబుంగ 
వలయుననిన, దోహోరుణీ కృతాతుండై ఘూకవన్ల భుం డతనివాక్యంబు ల 
నాదరంబుచేస్కి చిరంజీవిని 'జేవట్టి కోటరంబునకుం దోడ్య-ని చని సుఖం 
బున్న సమయమ్మున, నక్కాకం బవ్విభున కిట్లనియె. 105 


సీ|| పావకార్చులనై నంబడి చేవరకు హితం 
బాచరించెదను దథ్యంబటన్నం 
గరలి రకాతుండు మరణాహూాతువు, నెప్టు 
మనిన జిరంజీవి యప్పుడు సెప్పెం 
గాశికతగము నొంది కాశకులమ్ము సం 
హారము నయుదుననిళ, నవ్వి 
తన జాతికాక తక్కినజాతిరి బొందంగ 
[వలచి] భాస్క_ర మేఘవాయు భూధ 


గీ; రములచేం బాసి [మూషిక తమ] కులంబు 
విభుని వరియింప [చె! యన] న విని యతండు 
తనున బెట్టని యడిగిన, మునుమహాత్ము 
డైన ముని, జాహ్నవీ తీరముందు నిలిచి 106 


వ॥ తపమ్ము నేయుచుండ నొకనాయ గగనమార్లమ్ము నుండి శ్యేన 
ముఖమ్ము వలన, విడివడి తన కరమ్ము నందు మూషిక నిశువువడిన నతండ్య_ 107 


గ తన తపళ్ళ క్తి చెంపార, డాని నొక్క 
కన కామణి గాం చేసి. కాతుక్షమున. 


100 ఛానుకవీ పంచతేం (తి 


భార్యకొసంగిన్న నదియును |బతెదినంబు 
మతిం బోషించెం దనకన్న పుత్రికరణి. 108 


ఆ|| వ అబ్బ లేఖవో లె ననుదినమ్ము ను వర్ణ 
[మాన] యగుచునుంజె నూని [యవుడు] 
తగిన వరుడు వలయు దన కన్వకని చండ 
కిరణు దలయ నాతండరుగు చెం చె. 109 


న్స్‌] అప్పుడు బుషి పంకజాపఫ్కనిం బొడగని 

యా కన్యక 6 బర్మిగహింపుమునంగ , 
బలీయుండు నాకంకొం బక్టన్యుండన, విని 

తలంచిన నాతడు నిలిచె నెదుట, 
నతని జేకొమ్మన్న, నధికుండు వవమాను6 

డనిన నాతని బిబ్సి యడుగుటయున్సు 
నదులు కడునెక్కుడని చెప్ప్క [నదుల 

బిలిచి] ఇ కొనుడన్న_ బీతినవియు, 


ఆ॥ వె; మూషికవభుండు మొదలి శూరుండన, 
వాని కెబుకనేయ వాడు మర 
కన్య నెట్లు పొందగా వచ్చునన్త ముని 
యెలుకం జేసె దాని. దొలుతయట్ల. 110 


వ॥ ఇట్లా ఘనుండు మూషికంగా జేసి మాషికవిభున కొసంగె నట్లు 
గావున నెవ్యరేనియుం దమతమ జాతిం బొందుదు, రింతియకాని యన్య 
జాతిం బొందుట దుర్గ భంబు. ఈ వెల్ల కాకి యాడిన నెట్లని! చెవ్పీన విన్సి 
యెన్నెన్ని భంగులనైన నీఘూకపతికి హితం బాచరించెదనని పల్కు, చిరం . 
జీవిం జూచి దివాంధవల్ల భుండిట్టనియె,...._. ర 


కం॥ వలనీనతజి నాహోారం 
బుల నొందుచు, నీ గృ హంబుపోలిక నతిని 
ర్మల బుద్ధి నుండుమని తనుం 
బలికిన ముదమాదే కాకపతి సచివుండున్‌. [02 


తృతీయా శ్వా సము 101 


గ్‌ అవ్విధమ్మునం గడిపోతు నట్లు గొంత 
కాలమందుండి నిజపతి కార సఘటన 
కనున్రు గోరుచునుండి యన్య్యాభిలాప, 
లాత్మ దలయక, యొక్క_నాండతయ పలంచె, 118 


చం॥ అనువగు నవ్వుజేచి యభియాతుల. గనాల్పుట నీతిమార్ల మె 
వ్వనికిని, ఘూశసంతతి దివంబున నిష్టురనొంచె, నీ గససవాన్‌ 
ఫఘనతరవహ్ని చే నిపుడు గాల్బయగవచ్చు నటంచు మేఘవ 
గృునికడ కేగ, నాతడు దనుం బియమారలంజేసి కౌగిటన్‌. 114 


వ॥ అపు ఎడతికుతూహలమ్ము న నతనితో సంభాషించి చిరంజీవీ ! 
నీవుపోయిన "కార రిం చబెమయ్యు! నచటి వృత్తాంతం చెటీంగింపుమునిన నతం 
డిట్లనియె. నాపోయిన కార్యమ్ము నీకు. 'జెప్పెద. తేడవునేయ నిది సమ 
యంబుగాదు తర్వాత నెజీంగించెద, నరి సమయుటకు నెడరుగని వచ్చిన: 
వాండ6 దామసీంపం జెల్లదు. మోరందటు గూడుకొని బహుకాష్ట. సంచ 
యంబులు బ్లైకొని జవంబునం జనుబెంచుట కర్తవ్యం, "బేనును ననలమ్ము 
గొని చను దెంచెద నని సకలకాకంబులం జేకూక్చుకొని యింధనాగ్ను లు సంగ 
హాంచి ఘూకమ్ముల మూంకయున్న గుహాముఖంబు డాయంజని వేగం 
బకదిసీ,._ 115 


కం|| పెట్టిరి కాష్ట్రమ్ముల, వై "మం 
చెట్టిం యనలమ్ముు, నపుడు ఛీకరశీలల్‌ 
దట్టంె తము జుట్టినం | 
బట్టపగలు గూబఖ్లై భస్మంబయ్యొన్‌. 116 


ఆ|| వె అపుడు 'మఘవర్టుం డతిమోదమునం జిరం 
జీవి సూచి యెట్లు నెఫుమ! శత్రు 
సంచయమ్ముు నడువు' సా హృద మొప్పారం 
బరగనుంటివనినం బలిొక నతడు, నగ 


న్స్‌ కంకుడై. [యుండంటే] కరర ధర్మ. 
జుండు నీముడుండడ సూపకారుం 


102 భోనుక వి పంచతం త్రీ 


డగుచు నర్జునుడు బృహన్నల -_- --- 

జ 

ఆలా ఆ డై నకులుం డళ్య 
భిక్ష నేయుచును వనింవంజె నవాబేవుం 

డావుల గాయుచు నజ్ఞాభ ంగి 
నుండజ్కే (జావడి యొప్పుగ నై రంధి 

తపన జజ = కుండ దె 'యనుసరిఠిచి 


గ॥ యా విరాటుని నగరమ్మునందు [మున్ను ] 


EE I లమెనిచియుకోలలుతమానునే 


నట్టు గావింప సంవదలతనిం బొందు 
లలిత గుణధుర్య! విజ్ఞయ లత్ము ణార §! 118 


వ॥ కావున నేను పాండవేయుల విధంబునం బరులచేత మోసంబు 
ఆం a రకాక్షుండను ఘూశవ్రభు మంత్రి నీతి 
విశాలుండు బుడివుంతుండు గావున రాజునకు మోా(దవచ్చు "కార్యంబు 
"తెజలొజీగించె నతనిచే నీమర = __ యునన్య === ఆటా 
బడితినని యతేండు వెండియు నిట్లనియె, 110 


కం0|॥ యానాసన సుఖన్నిద్రా 
పానాన్నంబులను వలయు. బ్రభునకు మిగులన్‌ 
మానై నరకు తేజో 
భాను ప్రతిమాన! నూత్న భ రతాచార్యా! 120 
Nils mn ల్‌ రను seo 
నపుడు వై.శ్టానరుడు వాని నణంచుభంగి 
యరుల మధ్యస్థుండై పాయునపుడు గూల్చ 
వలయు ఛారుణి నీతిమంతులకు నరయ. 12] 


వ॥ అని చెప్పి మున్నొక [పన్నగ విభునిచేత] నొక్క. మండూక 
విభుండు మృతింబొందంజె యనిన, నది యెట్టని మేఘవర్లుం ఢడిగిన చిరంజీవి 


యిట్లనియె, 122 


సీ వినుమొక్క_ వన్నగ విభుండు మందవిషాఖి 
ఛానుండు. శ్లేకసంకానమంండు 


తృతియాళ్వాసము 108 


— యవ్చుడు జీవహింస 
యని [ముని] మాడ్కి_ నుండినను [బీతి 
నొక కప్పశరి యిట్లో ఫణిరాజ! ని 
రాహారవృ త్తి నీ వాదములోన 
నేటికి నున్నాండ వెజీగంపువమునం బాము 
నిట్లనె మున్నొక్క_ యిద్ధగుణుండు 


గ॥| ఛావ్మాణా _ _ __ 
పోవుచును నన్ను దొక్కినం బోకనేను 
కిచి వానినిం ]జంపితి] గరుణ లేక 
వాని తండ్రియు నది విని వవ్పెవేగ. 128 


వ॥ వచ్చి నన్నుంజూచి నా చిలుతకొమరుని నీను మృతించొందింవం 
దగునె ___ — __ __ యింత తవ్వుం జేనితిని నా సామర్ల ర బ్రంబున 
నిన్ను భస్మిభూతమ్ము నేయంజాలుదు నైనను హింస నిస్ధంచునన వెటిచి 
యున్న వాడ. నేంటినుండియు వ న లన 
నీకు మృత్యువు సిద్ధించునని నాకు శావంబిచ్చి యా పాజుండు య భేచ్చ 
నరిగ్కా నంతనేను నిమ్ముడువునకు వచ్చి నిరాహారుండనై యుగ్రతవమ్ము 
సయుచున్నవాండ, మజీయున్సు-___ 124 


కంll == జము “హరి 
యో వారిధి నున్న వాడ యింద =~ --— 
నా వలనను బోవుండనం 
దావేగంబరిగా కప్ప తన పతికడకున్‌. 195 


వ॥ అట్లతి త్యరితగ తిం జని తవు యేలికయగు జాలపాదుండను 
మండూకవతి [కిభుజగ] పతివృ త్రాంతంబంతయాం జెప్పిన నతం 'డాళ్ల ఏర్య్భమ్ము 
నొంది తన పరిజనమ్మును దానును దందశూకంబున్న యెడకువచ్చి యతనిం 
గాంచి యిట్లనియె, 126 


మ॥ జలపాదుండను ఛేకవల్ల భుండ, నుక్సావామ్ముతో వచ్చితిన్‌ 
జేలమొస్పంగ ను నీటు 'నిష్థ స్థకును 'నిచ్చన్‌ "మెచ్చితిన్నంచు' కుం 
డలి నారోవాణ మాచకింప, నది యాడంజీె చ్చ సంవ్రీతి నా 


104 ఫానుకవి పంచతంత్రి 


న నొక్క నాండు గలిమందంచె న, మన్మానసం 
బలరంజేయన్ర నేండు నీగత్రిచే న నన్నన్‌, [బియంబొవ్చలోన్‌ , కరే 


“lI 


కం॥ నాకాహారము లేద 
"ఖేకంబులం గొన్ని దినుము [వీయముననన్నన్‌ 
గాకోదరమ్ము వానిం 
జేకొని -భశీంచె నతడు నెప్పినమూడ్కిన్‌. 128 


వ॥ అప్పుడా జలపాదుం జూచి భవదనుజ్ఞ య చేసీ మద్భోగమ్ము 
పోషింపంబడియె, నీవ విఖ్యాతచారిత్రుండవు. నీవిడిన యాపహోరం బగుటం 
చేసీ వ్మిపళాపంబు నన్నేమియుం చేయలేదు, నీ నిమి త్త ంబునం గ ఫల దండ 
నైతిని చెప్పి నిజగతి విశోషంబుల నమ్మండూకపతి మూర్థంబువిరాందం 
జిందులాడ, నతండు మెచ్చుచుండం [గమశక్రవుంబున నా కప్పల నన్నింటిని 
"మెక్కి. యొక్క_నాండు,_ 129 

కం॥[తలపోని యబ్బుజంగము 

జలపాదుని [మింగి యన సకనీకి సేగన్‌ 

వలయునని యవుడు మెల్లన 

వలుకంగ విని యాతండేమి భావించి తనన్‌. 180 


కం॥ వుడమిన్‌ విప్రుని శాపము 
గడచితి మండూకముండంగా నంచును నే 
నుడుగుల నుడుగకయున్నా 
నడరయగనని మజీయుం జెప్ప నాతండు ముదిలోన్‌ , 181 


వ! య. నతని భశీంచి చనియెం గావున బవారాపా 
యమ్ము ల శతు నికే శ్నాషంబు నేయుట నీతిమార్లంబని యెటింగించి, చిరంజీవి 
యోదేవా! ఖెగ ప్రసంపన్నుండ వఖిలవిభవమ్ములు నిన్నుం బొందెనని : 

' వెండియు నిట్లనియె. 182 


స్స్‌! విద్భ్యత్క_వ్రులయందు విశాణంబును, 
(బత్యర్టి విభులందు బాహుబలము, 
శరణాగతులయందుC గరుణాకటాశతుంబు, 
నృపకార స్టములఆయందు. నీతి గరిమ్క 


(lh ర్భతీయాక్యాసను 105 


బంధునంతతియందు. బరమ సంతో పమ్ముు, 
నా(శితులందుం బాయని తలంపు, 
ధర్మ మాక్టమునందుం దగిలిన చిత్తమ్ము, 
సత్య వాక ర్థిములందుం జతురతయును, 


గలిగి యెవ్యాాడు మెలంగు జగ త్ర యమున 

నతని కీ ర్థులు లుబ్బమోహాంధ తవుస 

పటల మణంగింపం జందికా వభలయట్లు, 

లలీత గుణధుర్య! విర్టయ లత్మ ణార ర్ట! 188 


వ॥ అని యిన్విధంబునం జిరంజీవి తమపతియగు 'మేస్టువర్టునిం (హృష్ట 
చిత్తునిం జేనెనని నరేంద్రనందనులకు విష్ణుశర్మ యొజీంగించెనంత. ' 184 


శా] శేపాద్రిశ్వర పాదపద్మయుగళీ చింతారత స్వాంత! వి 
'ద్వేహోమాత్య జనాఖివర్షి త యశో విఖ్యాత! నానా కళా 
భాహానల్లభ! నీతి శాస్త్ర పఠనాప్రావీణ్య! చంచద్య యో 
'యోషా నూతన మీనకేతన! నృపోదో్యోగానవద్య ప్రియా! 185 


కం॥ చందన హరిహాయహరి వార 
కుందేందు సమాన శీర్పిగోచర! [శిష్టా] 
నందక ర! రుక్మ మాంబా 
నందన! [శిబిఖ) చరవితరణ ప్రఖ్యాత! 186 


కవిజలరుహ మి(తా! కంతు సంకాశగా[క్రా! 

నవ వితరణరాగి! నాకపాభోగభోగీ! 

ప్రవిమలతర కీర్చీ! బంధు సమ్మోదవర్తి! 
భువనహిత చరితా! వూరుపోద్య|త్సవి'్రా! 187 


బ్రది శ్రీ భారతీ వరప్రసాద లబ్ధ విద్యా విచిత్ర, తిప్పన మంత్రి 
పుత్ర నుజన విథేయ, భానయనామభేయ ప్రణీతంచైన . 
పంచతంత్రి యను మహో ప్రబంభథమ్ము నందు 
తృతీయాశ్యాాసము, 


అ 
రాళాంనను 
చతుర్ధ రస 


శ్రీ నిలయ కటాతు! కులో 
దారిన నవవసంత! సంతశానంద! మరు 
థను నిభదాన గుణ! ల 


తు నారాయణ! మనోజ్ఞ కీ 'ర్హి వసరా! 
వ॥ లబనాశంబను చతుర్గతంత్రం బాకర్లింప్రుము 
థ్‌ థి క్‌ 


కం॥ తనుం బొందిన యర్థము సాం 
త్వనపున్‌ వచనములచే వదలు 'నేవాండే 
న్కి నతండు మోాసపుచ్చంబ 
డును నక్రవిభుండు మర్కటునిచేం బో లెన్‌, 


గీ॥ అన నితాంత కౌతుకాయ త్త చిత్తుళై 
యక్కువమూరకులు |పియంబుతోడ 
నతనిం జూచి పల్కరనఘాత్మ! వమాకిది 
చెవుల పండువొదవం జెప్పవలయు, 


వ॥ అనిన మహాత్ముండగు నా విష్ణుళ ర్క యిట్లని చెప్పందోడంగ, 
మున్ను పుడిసింటంబట్టి (మింగిననాంటి బన్నంబు వాపుకొనుట కొజకు గుంభ 
సంభవు నొడిసీ పట్టి కొన, దిశాభాగమ్ముల వెదుకంజూచు బావహుదండమ్ము 
లన గంధవవా థ్రేరితంబు-లై యొండొండ సముద్దండ పగమ్ము లై చను చెంచు 
నిడుద తేరంగములును, చండకిరణ పరితాపంబున నభోమార్దంబునం (బకౌళిం 
పక రీతల జల్రీడా వినోదంబుల: ద్రుళ్ళింతలిడు తారకంబులన నంతకంతయు 
నెగయు నంబుకణజాలమ్ము లును, *సవన పవనభుగ్యో క) నిరాజితంబగు 
మందర మహీధర (భమణ' భారమ్ము వలన, మహాయాసంబు నిండిన వృద్ధశ్రవు 
నిట్టూర్పుల వలనం బొడము నన, వెడవెడ దిగ్భృమణం భాచరించు నావ లు 
లును నిజాంతేర్లత విజ్బంఛమాణ చాడబశిఖ శిఖాభయోపప్ట పప్టవంబు శకం 
చెలి కూయిడు నఖిల జంతు నివహంబన: నితాంత బధిరీభూత రోదోంత 
రంబులగు నతిభయంకర నిర్భాషంబులున్ను నఖిల జగదధిశ్యర మహానీయకీర్తి 


REPOST DPN Panta క 
ఈ “నవనవని” అని మూలము, 


చతుళ్త్తాక్వానసమాు 107 
థ్‌ 


పుంజంబులు తన యొడలం జల్లిన విభంబున మహాసిత హారిహరి వాలభర 
పీరహార హరికర్యమృత బుక్ష మకున్నదీశ్వే తాబ్ద - = శారద నీరద 
నారదపారద హీవువడౌ్మ_లాస శశికరపాండురంబులగు డిండీరపషండంబులున్ను, 
గలిగి యతి మనోహారంజై వుండరీకాతు జఠరంబునుంబో లె భువన వూర్లంబై, 
వారవధూాని శకేతనంబుంబో లె |[బబల భుజంగ సంకీర్ణం టై, మధ విమ లోకంబు 
నుంబో'లె ననేక భూభ్ళత్సంకులంబై (గహమండలంబునుబోలె మోనమిధున 
కర్క_.ట భాసురంబె, నాకంబునుంబోలె దివ 5 వాహినీ స. 
పాలుపొందు నజ్జలధి వేలాసమోాపంబున,_ ర్‌ 


చం॥ కలదొక మేండి (మాను మధు గర్భమనన్‌ , దనయందు జంతు భ ఎ 
తృలనులు విష్ణు దేహమున బద్మ భవాండములట్ల పుట్టునున్‌, 
నిలుకడ, చేటు, నొంద ధరణిన్‌ (గతుకారణమై ద్విజ వ్రజం 
బులకు నఫీష్ట షదంబయి నభోమణి చుంబిత దీర ర్రశాఖమై॥ 6 


కం! ఆ తరున్రున వానర సం|భఘాతముతోో నొక్కవృద్ధ కవివతి వినయో 
చేతుడు బలవర్ధాఖ్యా[ఖ్యాతుయు విహరింవుచరీడుణొతుక మొదవన్‌ 


వ॥ తత్కవివరుండును నితొాంక మధురంబులగు నొాదుంబర ఫలమ్ము 
లనుభవింపుచు నుండు, నొక్కనాండు నిజశయన తలమ్మున నొక్క మేడి 
వండు పడి నిలువక యకూపారవనమ్ముల నిర్భాషమ్ము వొడమం బడియె = 
నయ్యొుడ,---- 8 
మహోస్రగ్ధర॥ ప పటువాలవే.వ జంరూ వవన వశళశమునన్‌. చైరవావ _రృముల్‌ ప 

స్ఫుటముల్లా, బుద్బుదంబుల్‌ భుగ ఛగనినదోద్య్భూతముల్లా, విశాలో 

ద్భృట వీచుల్‌ ఖండముల్ల్యాః బవాుతర మక రాధ్యతు 'డేతెంచె, గంగా 

తటినీశాంతర్షతుండై త్‌నరు జవమునన్‌ - దద్ద ద్ధ్వనిన్‌.. వినన రన 1 ౦ 


వ॥ ఏకెంచి శింశుమారాభి' భానుండన్ల' ఛద్ర్రావాధనత్‌ యుద్య 
కరుణ మండలం బాగ పాంబునర గ్రహించు. రావాు(గ్రహంబన్న నాదుంబర 
ఫలమ్ము. చేకొని భక్షించి వున! ? ఫలాజోరే మనోక్ణమ్ముల్‌ నచ్చట నుండ. 
(తి పయదినమ్ములు చనియ ' నంత, 10 


కం॥ భఖలవర్థుండు తన తోడుతం 
జెలిను మనః ప్రియము వొడమలెజిగముడనన 





108 భానుకవీ పంచతంతీ 


ఫలములు రాల్బంగ6 దిని నిజ 
కులకాంతను మజచి నక కుంజరుండుండన్‌ 11 


ఉ॥ ఆ మకెరేం[దు భార్య వికహానల త ప్పశరీరమొ, నిజ 
సామి విధం చెణింగి నిముసమ్మున రమ్మని దూతి నంప్క ను 
ద్దామజవమ్ము నం జని ముదమ్మున వాన మైత్రి చేత ని 
ప్య్మూ_మతనున్న వానిని క్రమ్మణ నాయకతో'డ నిట్లనున్‌ ॥ 12 


న్‌ 


తాగుతా. 
eee 


కింశుమారుండు వానర స్త్రీల తోడ 

మైత్రి యొనరించి యన్యమ్ము మజుచి కేళి 

నేయ దొడంగిన వాడని చెప్పి దూతి 

మిన్న కుండెన్కు నక భామిని తలంక, 18 


వ॥ అంతం బురుష వియోగంబున నక్రభామిని హృదయమ్ములో ముద 
నాగ్ని (ప్రజ(రిప్లీ "కాల్చం బొగ లెగయ్య మనంబను పరమ సఖుండు వెలికిం 
డెచ్చెనన, వేండి నిట్టూర్పు గాడ్చున నధర పల్లవంబు గంద, నాశక్రోశిత భర్హృక 
యగు మకర వధూటి వెండియుం దనచేడియం బనిచిన నదియును శింశు 
మూరు సమ్ము ఖమ్ము నకుంజని సతి వాకస్టమ్ములు పతిశెటిగించిన, నతండును 
'బెద్దకాలమ్మునకుం గుటుంబిని యొద్దకుం బోవువాండై తన ప్రాణ. సఖుండగు 
బల వర్ధనున కెజ్‌ంగించి యతనిచేత నామంత్రితుండై. మధురమ్ములగు 
నాదుంబర ఫలమ్ములు సంగ్రహించుకొని వచ్చు నవసరమ్ము న,._ 14 


సి॥ దవ్వుదవ్వున వచ్చు తన జీవిలేళ్వరు 
నషి సూచి మిథ్యాఒమయంబు దనకు. 
గల్సించుకొొని సఖీగణము విన్నదనమ్ము 
దాల్సి నేవంవంగ దంభ వృత్తిం 
నొడలెటుంగ ని రీతినున్న కుటుంచినిం 
బొడగాంచి పరవళంబునం (బగాఢ 


గప 'మ్ల్లునరించి సర్వాంగ కమ్ములు 
పుణికి మనోజూన్నిం బోరల నపుడు. 


దుఃఖవారిధి. వీచులందో టువడుచుం 


గన్ను డొవలనుగద్గు కృత్హక్షోఖ్మ్లులుర్లుల 


చతుస్థాశ్వాసము 10 


నధికవుగు చింత మనమంత నలిమికొనల 
(గ్రాహ ముఖ్యుండు గద్దదకంథుం డగుచు॥ 1 


ఉ|| ఈ దురవస్థ నొందుటకు నేమి కతంబని తత్పఖితతిన్‌ 
సాదర మొప్పంబల్కంు నసాధ్యతదోంవగ దీనింజ[దీర్చల్లగా? 
రాదన్క నక్రవల్ల భుండు (పాణమ్యులై నం దృణమ్ము లట్ల న్‌ 
'ఖేదములోడ నిత్తు సతికిందగ చేవాగుణమ్ము వేసినన్‌॥ 16 


త వలని వివర్ణవదనుండై. పలవించుచుండ, నంత వతి మనః (ప్రియం 
'బెజింగి పరిచారికాజనం బిట్లనియె. ఎందేనియు నొక్క_బ" హాటశాస్త్ర పారంగ 
తుండగు చికిత్సకుంజేతెంచి భవత్క-_శ[త్రంబు కరంబువట్టి చూచి నిదా 
నించి యిట్లనియె... 17 


కం|| ఈ నీచ రోగ మరయ, న 
వీంన విషము మాడ్కి_నెక్కు, నెచ్చటనయినన్‌ 
వానర హృదయము దొరకిన 
మానుననుచు! జెప్పిచనిమయె మకరాధిపతీ! 


వ॥ అని చెప్పిన సఖీజనమ్ము పలుకులు విని యతండు తన హృద 
య9ంకున = మ. రా దల 18 


కం|| అవగత సుక్చతులు నొకనికి 
నెవమిడి యందటును గూడి నెణటి(బన్నిన పా 
వపు దలంపు ఘునుల్యకై నను, 
కపటంబని తెలబియరాదు కరణి లమ్మో! 19 


ఉ॥ భానుడు శీతభానుడన్క పట్టవగల్‌ నడురేయటన్న సు 
జ్ఞానుల చంచలాత్ను లన, సత్థముగల్లయటన్న, నట్లమె 
కానబడున్‌ మనోజశర [గాహిత చిత్తులకున్‌) దలంప భా 
నూని కరమ్ము చేతే, గుణమండన! విర్ణయలత్మ ధిమణి! 20 


ఇంద్ర వజము॥ ఆన క్రముఖ్యుర్లిడప్లు 'డాత్మల్లోనన్‌ . 
చానెంచి చింఛింప్రచు rr 


కూత గ” ఆని మూలము. 





110 భోనుకవీ పంచకం త్రీ 


బోనాడిమి[తుం గవి ప్రుంగవ్రంటబే 
GP నడు హింసీింతు నటంచునెంవెన్‌ 91 


వ! 'వండియు. దనమనంబున నిట్లని విత్క.రించె. లైల 


కం॥ బలవర్తుండు నాతోడన్‌ 
ఛలరహితుండగుచుం జెలిమిసారెకుం జేయున్‌ 
గ లుషనుతినయుర్థి నాతనిం 
బలుకణంచెదనంచు6 దలంచి పాప్పుండనై తిన్‌ | ల 


వ॥ ఆని వివేచించుకయుండం (గ్రమ్మజభార్య వై. మోహమ్ముడగ్ధజీన, _24 


క్‌ ఊహాంవమి|త సందోహమ్మునకు, నారం 
బండిన సస్యమ్ముు, 'బాంధన్రలకుం 
గనువండు వొనరించు. గల్ప ముహీజంబు, 
వంశ “హెమవముమునకు వన్నె, గేహా 
లత్మ్మీకి నెంతయు లాలితంబగు భూప 
అంబు వయ సాన్టజనంబులకును 
దంగేటిజున్ను, బాంధవుల . పాలింటెకిని 
పపీయించు మించుతపః ఫలమ్ము 
గాన్న గుణమణి పూన్లసాగర మనంగ. 
దగుకళ (తంబు, కరుణే ధనమునట్ల 
వసు వసుమతీస్థలిం బాలింపవలసియుండు 
లశుణోే పంద! విజ్థయలమ్మ చంద్ర! లిన్‌ 


వృ అని తన హృదయమ్మున, నినిశ్సయంబు చేసికొని బలవ న 
హృదయార్థిమై దయాకూన్యుండగషచు శింశుమారుండు వానర వాద 
యమ్ము దెచ్చెదనని నఖీజనమ్మునకుం జెప్పి - - యంపించుక మంద మంద ఖే 
సమ్మున నౌదుంబర తరు ర వచ్చునవుడ్తు, . 26 


గీ, వానర వరేణుష' డప్పుడు వానింబోచి 
న న్‌. విన జనుదేంచుకన్న. పా! స్‌ 


మేమి యనవుడుం వైతవ మెలుకవీకకల్‌ 
యుండ, మృదువాకళ్థిములః బల్కె నావ స్పుషీకోడల [| 


త తుర్గాశ్వాసమా Hl 


ఉ|| ఆరయ నెవ్షరైన నొక యర్గవశమ్మునం జెల్మీ నేతు, 80 
పారం, నిప్ప యోజనుండవై కపిప్రుంగవం నీను నాయెడన్‌ 
గారవమొస్ప మైత్రి బవుకాలము సల్పితి, విక్రమంబునన్‌ 
నీరమణీయ ధర్మ మవనిం బొగడొందచె! సజ్జనాళిచేన్‌ ps 


వ॥ కావున నీతోడీ సఖ్యం 'బేనుజేసీ వెద్దకాలంబాయె, నీ పుణ్యామ్ము న 
మధురమ్ము లగు నాదుంబరఫలమ్ము లు మెక్కి. సుఖంబున్న వాడ, మున్ను. 
నీ కిటింగించి యేను మన్ని లయంబునకుం జను సమయంబున నా భార్య 
శరీరంబునకు వ్యాధివొ డంగి దుర్భలయెొ పడియున్నం జూచి, నీ సముఖంబున 
శకేకెంచినవాడ, నిట్టి యా_ర్హొచేతంబడిన నాకు నీవ్రదప్పం బరమబంధుండు 
“లేడు నా భార్యను నాయందలిలత్మీ ని నీక్రీంపకున్న, వుత్పంతోషంబు 


నిష్ఫలంబు. ._ 29 
కం॥ తన లకీ దల శొతవ 
జనమున కతిఫీతి, బంధుసమితికి కం 
బును [వ్రీతిగాం జరించుట 
ఘనునకు నిదిభూహణంబు గరణిక లమ్మా! ౯0 


వ॥ అదిగావున నీవును మ(క్పాణ సఖుండవగుటం జేసీ మన్ని లయంబు 
నకు రావలయు, మామక చరమభాగావరూఢుండవై చనుబెమ్మన, నక్కీళ 
వరుండును నతికుతూపహల మానసుండై యట్లకావించె, నంతం [గగూరమాన 
' సుండగు నక్రవిభుండును వానరుని వ్‌ంవెక్కించి సరిత్పతి జలమ్ములందేలి 
చనుచు, మిత్రవథాభిలాషంబు తన మనంబునం బొడమి హృదయంబు గలం 
చినం, గింఛిద్విపాదంబున మెల్లన దనలో నిట్లనియె... 81 


ఉ॥ అక్కట! (ప్రాణమిత్రునిటు నాలికినై దయలేక మిక్కిలిన్‌ 
మక్కువవోలెం దీపియగు మాటల తేటల మోసపుచ్చితిన్‌ 
దిక్కుల నుగ్రకర్మమగు తెంపునః నే డపకీర్సి నొందితిన్‌, 
నిక్క_ము బుద్ధి లేక యని నెవ్వగ (జెంది యతేండు 'వెండియున్‌ ; 82 


ఉ॥| అంబుధి నిన్ను తాగుణము, నభ భుహాోేన్నతి *[యెన్న్మి దాది] శాం 
తంబుల భూవిశాలతయుం, వ్‌ ముగా సా _నెలూగంగ. .వచ్చినవ్‌)- | 


శ బో శి 





MC ఈ మేను యెన్ని” అ అని మూలను, 


IR భానుకవి పంచతం| త్రీ 


శంబరచవై రి *[తపులకుం] జావులశ్రై తవ గువ్వమైన భా 
వంబు లెబుంగరాదు గురువై భవ! విద్ధ య లమ్మధీమణి! వి 


వ! వతద్యిధం చెటింగియు నెటుల నేరక (పాణపదం బైన మి(తునిం 
బొలియింవం బూనితినను పలుకులు నించుకించుక వినంబడిన, నక్రవతి వీథువై. 
బోవుప్తవగవరుండును భయమ్ము నొంది చేయునదిలేక 'విపలణ్ణాచిత్తుండై కట 
కటా! నా బుద్ధికి మూాస9బాయిం దరుచరులకు శరచరులకు నెక్కడనైన 
న్నృహమ్ము సంఘటిల్లునె! కుడిచి కూర్చుండి యీ దుర్చుద్ధి వెంట నీ విన, 
వము స్టింబున కేలయేకెంచితి! నని వళ్చాత్తావంబునొంది పప రా! యింత 
పరస్టంతమ్ము నేబు్ధి తలపోసితివని యడిగిన, నతండు కవటోపాయమ్ము న 
నెటీంగింపకున్న, వానరుండు తన హృదయంబునం 'బెట్టుకలంగి, ——- 84 


గ, వీని వాదయంబు బుద్ధి నివేకముననె 
యెణింగి కొనియెద్హ నీతని తెబుంగు మిగుల 
శై తవనిగనాఢమె నాకుం గానవచ్చెం 
'వెంతనాడిన పలుకులు చెన్చకున్న. వ; 


కం॥ అని నకవిభునితో ని 
ట్ర్లన్కు మిత్ర! భవత్క_ళ త్ర మచ్చటం గుళలం 
బున నున్న బె! యన నాతం 
డను నెక్క_డి కుశలమని నయంబున భుజీయున్‌, 86 


సీ|| గదమువేమిగుల నంగదనొందియున్న ది 
మాంత్రికు _ల్రైద్యులు మాన్చనోప, 
రననొకించుక శంక, నా, వలీ ముఖనఖుం 
డివ్పుడు క్ర _ర్తవ్య మెయ్యదనిన! 
మా వారిలో నొక్క మంచి చికిత్సకుం 
డకెంచి యిక్షైల్ల 'నెణుంగ జెప్పి 
యరిగా, వానర హాదయమ్ము నగాని యీ 
మందు లొసంగిన మానదనుచు, 
నేడు భార్యంటీతి సీ కతరిబున రత 
ల నేయనలయుననక, స్వీ యవభము 
|| శ కకూయ్రలకు అని మూలము, 





(15) చ తుర్థాక్వా'సము 118 


తప్పదకట ముదినీ ముప్పున నీరీతి 
చేటుపాంది తనుచుం జింతచేసె, ప్‌ 


కం॥ అని నకమునకుం గ ర్మము 
లనుభవేాతునులు (బ్రహ్మ కైనను హృదయం 
బున చింతారకి హితుండై. 
ఘునముగు నులతిరాల్సీ మెలయగగయణగావలయు నిలన్‌ || 83 





వ॥ అని [పలికి] యిన్నీ చుండి క్కార్యమ్ము మన్ని వాసంబు 
రాక తొలంగదు మన్నిలయంబు చూడ కమ్మని నన్నునమ్మించి లెచ్చి యూ 
నక్లేటం బుట్టిముం చె వ్‌ని మధుర వాకమ్ములకుం 'జెవించోరగిల6 "బెట్టిన నా 
తం. వెట్టి  లోకమ్ము నంగలండె! యింతే పరక్యంతమ్ముును సమస్త ప 
గొలువ 'నొదుంబరసిం హోసనమ్ము నం "జీరోలగ మ్ముండి కడపట నీ నీచు, 
-మొసలిచేత వృథానిమి_ల్తె తంబునం బట్టువడితినని చింకాశాంతుండై. దుఃఖించి 
"వెండియు థె 0) రం బవలంబించి యొక్క_సం భ్రమంబు గల్పించుకొని మిత్రుండ 
వగు భ వత్క_ళ త్రంబు [బతుకుట సంతసంబుగాచె! యిక్కార్యంబు మున్నె 
ఆీంగింపవై తివి మడీయంబగు హృదయంబు నాదుంబర భూరుహమ్ము న 
“బదిలమ్ముు చేసియున్న యది. మనమిద్దణుమును మగిడిచని తదొషధమ్ముు 
గొనివచ్చుట కర్తవ స్టంబని వెండియు నతం డిట్లనియె, 89 


కం॥ కుటశాఖా(గముఒన మ 
రట హృదయములుండు నంగకంబులు వజ 
చ్చటనై నం, దెవియువున, న 
క్కు_టిలమతియు బల్కె_ నశ్రకుంజరుండంతన్‌ , త్త 


గ మర్క_టాగణి! యా మేడిమూనీమ్తాంది 
హృదయమిప్పుడు గొని వేగ మేగు దెమ్ము 
వేడ్క. మన్మనోరథము గావింపు మగిడి 


పోదవుని వానిం దోడొ్కొని వాలను: 41 


— 
pe 


వ! ప్పవగ వరుండును, న మనంబునం " ఇెనంగొన 
మగిడిపోయి యాషధమ్ము డెత్తే తమన్‌ యతేనిక్‌. "బ్రణేథేఆవి. : యతని యంసం, 


క్కి. సాగరతీరమ్మున శే తెంచి యచటినుండి భ్లూమినై! అరిస్టిధదిస గమ్మున 





114 ఖానుకవి పందతంత్రి 


నత్తరువెక్కి. మానసమ్ము డిందువజచుకొని పుత్రమిత్రే కళత్ర భ ఎ్రలౌ సామా 
త్యులం గనుంగొని, నేడు నా చావుదచ్చె, నేంజేసీన భాగ ర్థివశంబున మిముం 
దటిం (గమ్మణిం జూడంగంటినని వారలకుం జెప్పి, భూజమూలమ్ము న నున్న 
న(శ్రేశ్వరుం జూచి శింళుమూరా! నాగుండియ యీ తరుశాఖాగమ్మున 
నున్నది నీవెక్కి_ కెచ్చుకొమ్మని పకపక నగి హోన్యమ్ము చేసి యిట్లనియె... 42 


కం॥ హృదయము కర్ణంబయ్యను, | 
మద మణంగన ఖరముగాను మకరాధివ! నే 
ర్వొదన విడివడియుం (గ్రమ్మణ 
ముడి వొదియుటకనిన్న శింశుమారుండనియెన్‌ | 48 


వ॥ నాన్రైతవం బెజింగి వెడ్డువెట్టి తిరిగితివి నీయంత నేర్చరి భూలో 
కమ్ము నం “లజ! అయినను మేలుడలంచిన వానిమోా'దం గీడు దలంచినం 
దుద శక్కు_నె! కృతఘ్నుండనని, వెండియు నిట్టనియె,...._ 44 


గ కలుపమతినై న నాకు నీ కథ యొజుంగం 
జెప్పి సంతోప. చిత్తుగా: జేయుమనినం 
స్రవగ ముఖ్యుండు రోషమ్ము వాసి యప్పు 
డతని వదనమ్ముంజూచి యిట్లనుచుం బలి 4స్‌ 


నీ మున్నొక్క. కెననంబున మృ గేంద్రుండు గో 

మాయు |[పభుం డాత్మ మంత్రిగా 6 

జరియించు నపుడు కుంజర మాంసతుందిలం 
బగు మేనే నొక్క. నాండతండు కుడీ 

రోగియె సచివవరునిం జూచి యో భద్ర! 
రాసభ హృదయ కర్ణములు గలుగ, 

నిలుచుం జేతనములు, దలపోయ్య, "లేకున్న, 
.వశేముగొదని పల్కు వాండు సూచి 


అధిష! యొచ్చోట నుండిననైోన వెదకి 

తీపు మూటలం చేలించి “"తెత్తుమిాకు: 

(బియము. సొంపార నని "చెస్పి నయముతోడం 

ః పమ. న on నా | a 
వాసి: చని -రొక్క. పట్టణ 'పాంతనమునను జగ్‌ 


చతుర్థా క్వాచము 11s 


మ॥ వెనువెంటన్‌ రజకుండు మందగతుయైై "వేవూలబు దోలం గమా 
పిన చీర లన వీంప్రుబంటి పయివానిన్మించు వెన్నామియో! 
యన, .గాన్పింపంగ, నొక్క గార్టభము దుఃఖావేశ భావంబునన్‌ 
జనుబేరం గని జంబుకాధివతి యుత్సావామ్ముతో నత్తజీన్‌, డీ? 


కం|| తన భాషా చాతుర్యం 
బునం దన్మతి గలంచి సింహనుఫఖ్యిని కొవ్పిం 
చిన్న వాతండు బలురోగం 
బున భీషణమెన లావు వోవుట చేతన్‌, 48 
వ! పాఫభీతింబో లె నంగ కమ్ములు వణంక్క, నుపాయ హీనంబగు సంభ్ర 
మంబున భతీంపం జూచిన, నాకీలెజిలి యా గాడిద పారిపోయిన, మృ-గేం 


(దుఃడు జంబుక ప్రవరుం (గ్రమ్మజంజూాచి యిది విధివథంబున రాసభంబు నాకు 
సిద్ధింపక, పోయిన పోకయై పోయెననిన, నతండిట్లనియె,- డి 


మత్తకోకిల॥ చింతయేటికి నీ మనమ్మున సింహస త్తమ! భీతి వి 
(ఖాంతి నుద్ధతిం బారినట్టి ఖరంబు6 చెచ్చెద్క నన్ను థీ 
మంతుంగాం దలపోయుమంచు, నమాత్యుండప్పుడు దుష్కృత 
స్వాంతు.డై చని డానిగాంచి వచః (వ్రీియంబున నిట్లనున్‌ 50 


కం|| ఈ రజకు నంశుకమ్ము ల 
భారభురంభరత కం'బం బరికిందంగ్య న 
ల్వారంభ మె! మృగ వంశో 
ద్ధారకు నేవయని మజీయతండు నిస్థురతన్‌॥ ర్‌] 


నీ 


——_ 
భా 


గార్జభత్వము నీ మదిం గానబడియె 

చైవ మోానేర్చుగాక సంతసమ్బు తళ్లు 

గుడువ -నేర్చున! యకట చేకూరినట్ట్రి 

భాగ్య సంపద "సర్వమిః చాసికొంటి॥ . శ్‌ 


వ మృగరాజు సమ్ముఖమ్మున వనంబులో నీవును మద్వోధంబున నతనికి 
మంత్రిపై జిక వ స్ట sen టం పొందక ‘ సమ స్త (శమన 


ఇ ram 


116 భానుకబీ పంచతంతీ 


టకు గతంచెయ్యది? మందబుస్టీ! నా కెజీంగింపుమనిన నా గార్టభం బిట్ల 
నియ ర్‌ి 


కం॥ మృగరాజు నన్ను భ హం 
పు గతిన్‌ డాసినన్సు బాొరిపోయితిననినన్‌, 
మృగధూ ర్హకపుంగ వుం డె 
ప్పుగ, దానించోలం జూచి పాందుగం బలిశెన్‌ | ద్‌ 


. వ గార్ల భేళ్వ రా! మృగరాజు సన్నిధిని ని గుణమ్ములు ఘనమ్ము 
లుగా నే వర్ణించిన నమ్ము హాత్ముండు ప్రియ వూర్యకంబుగా నిన్ను నాలింగ 
నంబు నేయ 'డగ్గణిన, నది నీ కవిరోధియని యొణుంగ నేరక, .పారి నచ్చి 
తివి. నస్టైశ్వర్యంబునక్‌ది గడగుబుతు గాదే! యని వెండియు నిట్లనియె,_రర 


. కం॥ ధర మతి మంతులకై నన్‌ 
బరికింవ శుభ మ్ములందు బవాు విఘ్నుంబుల్‌ 
పారయున్‌, ద[క్పారంభము 
కరము వెలయం చేయవలయుం గరణిక లమ్మా! ర్‌6 


కం॥ అనిన మదియొంగిరాసభ 
మనఘా!. నీ వెంట వత్తుననిన్న నతండు ౫ 
.మ్మని వనందోడొ్క-ని తనదు వి 
భుని సాన్నిధ్యంబుం చేర్చ, బుద్ధి నిష్ట పుణతన్‌ ర్‌? 


వ! అయ్యవసరమ్మునం దనకో ర్క సఫలమ్ముు. జేసిన జంబుకనాభుం 
గౌంగిలించుక యతని వాచాస్ఫూర్తికి మెచ్చి కాసభంబును దగ్గణం బిలిచి 
న. నొందించి, జంబుకవరుం జూచి నిత్యకర్మం చాచరించి వచ్చి 

యూాషధమ్ము నేవించెద నే వచ్చునంతకు నీ ఖరళవంబు పదిలంబని చెక్సి 
"చనునంతే,= _ క్‌3 


"A ఎట్టి యాషభంబోొ! యిది మృశేంద్రుని పాలు 
నేయ నేెలయనుచు?, చేరి: రాస. 
ఛ్‌ ంబు. వాయ కర్ణథతుణం బొనరించి 


_యాంక్తె, .నొబిస్వా బజన క్త్రముండు... క్తి 


చతురాశ్వాసము 
థి 


వ॥ అప్పుకు మృగవిభుం డాచనునంబునేసీ యరుగు దెంచి, గ రభంబు 


డగ్గటీ దాని హృదయకరంబులు లేకుండుట వీక్షీంచి గోమాయునుం జూచి 
దీని హృదయకర్ణంబులు గానమని యడిగిన, జంబుకం బిబ్లనియె,.. 


చం॥ ఖరము మృగంద్ర వర్య! చవిగల్లిన మక్క_పట ప్రభాపలన్‌, 
గరమటు మోనపోవునె! మనమ్మున మిక్కిలి గండె కల్టినన్‌, 
వరమతి [నిన్ను నేరుటకు] వచ్చునె! యన్న, నతండు చింతతోం 
చొరలుచునుండ, జంబుకవిభుండును గెౌతుకవుంచె నాత్మలోన్‌ ; 


వ॥ అదిగావున నెటీంగి యెశీ:గి, వెళ్లి ఖరంబుగాను మృతురాకృత 
పుణ్య ఫలమ్ము న నీచే: జిక్కు విడివడి బ్రతికితి, గృతఘ్నుండనగు నీతోడి 
సఖిత్వం బింతియి చాలు నిష్కల్మషుండగు వానికి దైవంబు సహాయంబగు 
నని తన్ను నిందించు వానశేందుం, గని శింశుమారుండు లబ నాశనంబగు 
టకు మనమ్మున సంతావించుచుం దనవముందిరంబున కరిగాం దదనంతరంబున 
వానర పుత్రుండగు సుశర్మయను వాంజేతెంచి, తండ్రికిం (బణామం బాచరించి 
తడను మతంబున శాఖా[గంబునం గూరుచుండి తన్మం(త్రివరులచే నింఛువమూర 
వృత్తాంతంబంతయు విని కోపాటోవంబున జనక విరోధిం బొరిగొనవలయు 
నని చింతించి తండ్రి కిట్లనియె,... అయ్యా! శింశుమారుంకు పాపి వానిం 
బౌరిగొనక యేల పామ్మంటివి! అపకారికి నువకారంబునుు నుపకారికి నవకా 
రంబునుూూ జేయుట ధర్మ విరోథంబు, మున్నొక విటుండు వెళ రం బొరిగొన్న 
యట్లు, వాని వధింపవలయునని 56 గుమామనకు దండి యిట్లనిమొ,..__ 


గీ॥ పుత్ర యిట్టి కథయుం బూర్లమ్ము గా నాకు 
చేటపడయ నెలు:గం చెల్బుమనిన, 
నతడు చెప్పందొడరా, నాకభథావృత్తాంత 
మలరి విన్న మోహవమావహిల్ల, 


సీ|| జనక! ఇెచ్చెద విను చతురొంగి యన నొక్క 
వారభామిని మరువారువంబొ! 
యన నొక్క_ పట్టణంబున నుండు దానికి 
నిద్దురకును నూటు గ సైజులు 
నిత్తురు పల్లవ, లీయంగం దల్లియుం 
'జానును భోగేచ్భం దగిలియుండ .- 


117 


60 


61 


62 


63 


118 భాను వి పంచతంతతి 


నొక్క... విటుండును నక్కమలాయతా 
యమ్‌నిం గూడి మోహమ్ముు *కొవురుమిగిలి 
వగలు రేయను భేద మేన్చరువ లేక 
దాని పసలను దగిలి నిత్యంబు నొళండయు 
మదనకదనమ్ము లోవల సదమదముగ 
మునిగి పోరాడుచుండ, నా మోహాసనాంగి. 64 


వ॥ ఆ భుజంగ ఫుంగవున కేలుబడిమై యితర విటులనొల్లక, యవ్వేళ $ 
తనకు గలిగిన నకల పదాన్థమ్ములు నతనికి 'నెదురు వెట్టం దన్మాతయంతయుం 
గనుంగొని యసహ్యూంబునం గనాంతున కిట్లనియె,- 65 


ఆ॥ వె॥ కొమ్మ! నూబుమాళ్లు గోరొక్కనాంటనే 
'తెచ్చుదాన వీవు తెలివి చెగడి 
ముసలి ముందటికిని మొగ్దితివయ్య యో 
వీని విడిచి, సుఖము వెలయంలనుము, 66 


వ॥ అని చెప్పిన తప్పీమాటలు కూతురు సరకుగొనకయున్న 6, దదంబ రా 
పట్టింజేకొన్ని దీని వెళ్టింగొని వీనిం గీటునం బొరిగొనవలయునని, యుదోర్టగిం 
చిన్మనావగ్డు పల్కు_లా భుజంగుం డాకర్లించి వెళ స్ట్‌ యెటుంగకుండ, నొక్క 
సర్పశవంబుం చెచ్చి న్నిదించుచున్న లంజతల్లి వక్తరంథమ్ములోం దల 
వెట్టి తద్భోగ ౦బు సాలగిల విడిచియున్న సమ్మయమ్ము న_ తదనంత రంబ, 67 


ఆ|| నె వేళ $ తల్లింజూాచి వేందుటి విటునితో? 
చబాముగలదటం చు6 బయిననంగం 
నతడు ముసలమె త్తి యా ముదుసలిమో(ద 
మొకక్తే గుడ్గువెల్లీ ముండ జౌవ, 63 


వ॥ ఇట్లు విరోథియగు వేశ్యాంబను విటుంకు వథించి |ప్రియురాలిం 
జూచి సఖీ! సర్పము విదళించితి ఛవన్మాతయు సర్పమ్ముతోం నాడ నీరయ 
మున కరిగానని చెప్పిన, నా 'వేశ్యయుం (బలావించి. భుజంగసనిం గూడి సుఖం 
బుండెనని జనకునితో పుత్రుడు చెప్పిన విని యా వానరుండిట్లనియె,.... 69 


ఏ కతి భంగము. 


చతుస్ధాశ్వాసము 1109 


గ్‌ ప్పుత్త గ యొట్టిడై నం బొలుపొంద నేమమ్ము. 
'జేసెనేని యతని వానీ యెఅీంగి 
మనువ లెస్స కీంయ గనుపించెనేనియుం 
జంపవలయు విఫ్రజౌడ, ెలిసి॥ 20 


వ॥ అది యొట్లని యడిగిన, బలవర్షనుండు సుతునకిట్టనియె_ మున్నొ క 
పట్టణమున తపోనిధియగు వృద్ధ విప్రండు గలడు. అతండు నితక్ణమ్మును 
కాననమ్ము నకు జని జంబుక షండంబున 'కాశీర్వాదంబుం చేసీ యతెతలీడి 
వచ్చుచుండ నొక్కునాండు నక్క లెల్లం గూడుక విపోత్తమా! నీ యభిలాష. 
యెణీంగింపు మన నతండు తనకొక్క_ పాండిమొదవు గావలెనని విన్నవించిన, 
[నవియు] 'నెంచేనియు నొక్క. యాలమందకుం జని, యొక్క ధేనువుం దెచ్చి 
విఫ్రుని కిచ్చిన నతండును సంతోషాతి శయమ్మున నిలయమ్మున శేశకెంచి, 
గోదుద్ద పానమ్మున సుఖంబున్న, నక్క_డ నొక్కనాండం,.- 71 


కం॥ ధేనువు విడివడి లాయము 
లోనికి జని కసవు దినిన, లోంగక హారి ర 
మి నిపుణులు బంధించిన, 
దాని నెటింగి (ాహ్మణుండు ఛారుణి పతితోన్‌, 72 


కం! చెప్పిన, విడువని రాజును 
నప్పన యిచ్చినను వారుల యధథ్థి తులు నీ 
గొప్ప[యగు] ేంజి (యూన్మెను 
జెప్పల నీ మొదవ్రు ననుచు 'జెప్పీరి వతితోన్‌, 78 


వ అళ్వ రతకుల వలుకు లాలించి, ధరణీభవుండును, విఫ్రన్‌ం బరిహా 
రించిన, నతండును రాజ దాషారమ్మున నిలువంబడ్వి నాకు గోమాయున్రలిచ్చిన 
యూ గోవును గుజ్జం వీనెననుట, యన్యాయంబని మొజయిడిన్న నచ్చటివార ' 
లేని నక్క_లం దోడొకని వచ్చి, మొదవుం చోలుకొని పొమ్మని పరి 

వోసమ్ము 6 జేసిన నా పాజుండును జంబుకంబు లున్న యెడకుం జని తేన 
వృత్వాంతమ్ము జెప్పిన నా నక్కలు తమలో నొక్క వృద్ధ గోమాయువు 
నంపిన. (బాహ్మణుని వెంట నది వచ్చి రాజు నొ హజౌరమ్మునం గూర్చున్న యవ 
న టు. (sa 


120 భానుకవి పంచత రతీ 


కం॥ భరణీ సురుండచ్చటిి యా 
నరపతి కెజింగింప్క నతండు నక్కలవన్నీ 
స్థిరమతి నేవని! యడిగిన 
శ్రరనిధి కాలంగ నార్చం జనిరని ఛెప్పెన్‌ 75 


వ॥ ఇట్లు వృద్ధజంబుకంబు చెప్పిన రాజు విని యెచ్చటనై నను సము 
[(దంబు గాలం జొచ్చునే! యందులకు నక్క_లార్సం జనునేయని నవ్విన, నా 
గోమాయు వెక్క_డనై నను గుజ్జమ్ము లావుల నీనునే! యని ప్రతి వాక్యమ్ము 
లాడి, నరనాఛా! అశ్న్షర శకులు దుర్చుద్దు లట్టివారల భాషణమ్ముులు విని 
నీన్రను విప్రుని గోవు నపవారించితి వనిన్యీవిని యా భూపతి యా(గహమ్ము నః 
దన నగరి జాగిలన్ము లచే జంబుక ౦బు విదలిందంబంచిను నదియును నా సన్న, 
మొటింగి కాననమ్మున కఠ” మజియును,-__ 76 


కం తదనంతరమున (బ్రాహ్మణు 
డుదితుండై. యావు నడుగ నొవ్వుగ వాని 
న్న దయుండై బంధించిన, 
మదయుతు.దడై. శాొవమిచ్చె మహివతి వొలియన్‌, 77 


ఆ|| వె] మొనసి బ్రహ్మ లేజమున రాజు వొలియించి 
వజ్వరిల్లుచున్న (బావహ్మాణునిని, 
రాజ మం|త్రివరులు రప్పించి విడిపించ్చి 
యావు నిచ్చిపంప, నరిగా నతడు 78 


'వ॥ ఇట్లు వివ్రుండు ఛేనువుం చేకొని సుఖంబుంజెనని 'బలవర్థనుండు 
తన సుతున- కెటింగించిన కథ, 'విష్ణుశ ర్మ నృపనందనుల శెణింగించె నంత్క__ 79 


మ॥ సతత (ప్రాభవ, కృష్ణరాయ ధరణీ చగ్రేళ కారుణ్య వ 
గ్థీత లచ్మువిల సన్నిశాంత! సకలార్థి వ్రాత సస్యావళీ 
హత వాసాంబుద! మేరుధీర కుహనా == == = 
హతి పద్మా వ్య! సమ్మగధీర గుణ విఖ్య్యాతాఖిలా శాంతరాక!. (ల 89. 


wat 
4 


(16) చతఈ శ్థౌక్వాసము 121 


కం॥ కవములభవకుల పయోనిధి 
సముచిత మాణిక్య! బంధుజన మందార 
(దుమ! దిగ్భామా [సంతా] 
నమనోజ్ఞ యశోదుకూల! నయసంగణనా! 81 


సాగతముదానకర్ల ! మురదానవ వైరి 
థార్థనతత్చర! బుథాశ్రయ! మిత్రో 
దార్టన మాధవ! దయాకర [మూ క్షీ!) 
మానినీ నివహమున్మథ రూపా! 82 


గద్య్య॥ ఇది (శీ భారతీ వర ప్రసార లబ్ధ విద్యా విచిత్ర, తిప్పన మంత్రి పుత్ర, 
సుజన విభేయ, భానయ నాముభేయ, [పణీతంబయిన పంచతం[తి యను 
మహో (ప్రబంధంబునందు చత్తుర్థాశ్వాసము, 


పంచమాశ్వాసము 


గంథపాతము 


— ఆజా ఫ్రం దిరుగున 
కులము గాంచి శోక కలితుం డగుచు | 


చం॥ నకులము నాత్మ నమ్మి నరనాథుని యొద్దకు బోవునంత్త న 
ర్భకుని వధించె దీని జముపౌలికిం బుచ్చెదనంచు జోశటన్‌, 
(బకటిత రోముండై యడంచి ప్రాణములం చెడబొప్కి యింటి లో 
నికి జని కాంచెనంత, భరణీ సురముఖ్యుండు సర్పఖండముల్‌, 2 


కం|| వెండియు బొదిగింట నాడుచు 
నుండిన బాలకుని జూచి, యుర్వి నకాండో 
ద్దండ తర [కోపవశతను] 
దండించితిం జూడ నివిథంబున్క నకటా! 8 


స్స్‌ చిబుగ జ్ఞ (మాతలు చెపుల పండువు గాలం 

చదేశున వెనుక నేతెంచు విధము, 

చప్ప డాలీంచి మసలు దీటుచునుం జెంతం 
గనార్చుండి నిక్కి కనను తేఅంగు, 

కలుంగుల విహరించు నెలుకలు తండమ్ము 
నెమకి పట్టుకవచ్చు నేర్చు కలిమి, 

విష వైద్యం జాను విషథరమ్ముల ఘర్హ 
రారావమున డాయ నరుగు బాగు, 


దలంచి మదిలోన నెట్లోరు _ైవమిట్లు 

చేన్తి నా నేర మెంతని చెప్పవచ్చు! 

కలునవశత నసం వేత్యు కారినై న 

నన్ను దిగనాడి ఫోయ్లితే! నకుల నుఖ్య! శీ 


పంచమోళ్యానము 128 


వ|। హిత వాచరించిన నిన్ను నెజటుంగ లేనే. తినని బహూ విథంబులః 
బొగులుచు నాత్మ బుద్ధి నిందించుచున్న యవస సరమ్మున, సస్వనే సెన్తి చనుచెంచి 
హతం చిన నకులంబును, ఖండిత ఇ భాగంబై న సక్పంబును గనుం౭గొన్కి యిడి 
యేమని? జీనిలేశ్వరునడిగిన, నతండు గద్దద కంఠుండై నిట్టూర్పు నిగుడించు చుం 
చద్య  తాంతంబంతయు నెటింగించా నంత పుణ్య చారిణియగు నబ్బామిని 
దేవశర్మ వదనమ్ము వై6 జూడ్కి_ నిలిపి యల్లన నిట్లనియె, ర్‌ 


గీ అధిప! యెవ్యందేని నవరాధియమొనను 
(ద్రురంవవలయు నతని దోసమనక, 
మున్ను వైశ్యు నొకని, నెన్నంగ మంగలి 
నొకనిం జంచె రాజు ప్రకటితముగ 6 


కం|| అన విని పాలుండు సతితో, 
వనితా! యా కథ యెొలుంగ వలయును, నాకున్‌ 
వినిపింపుమనిన, నా సఖి 
తన భర్తకు చెప్పం వొడగెం దాత్పర్యమున్‌ 7 


ని] మునుపొక్క నగరమ్మునను 5 వైశ్యుం డొక్కండు 
సావర్ణి యనువాండు సతియుయాను. 
గాప్రురంంబటు నేయః గలుగక కలిగెను 
గడసార్కి సుతుడు చొక్కముగ నతడు 
పుట్టిన పదిదినములకు, నాతని తల్లి 
జముంగొల వెగంబ జనిన పీదవం 
దల్లీ గండంబని తండ్రి యెత్తుక పోయి 
యూరి శీయటను వాని బారవైవ 


భూమిదేవి, సతీరూవమునను వచ్చి 

వైశ్యబాలకు నెత్తుక వోాంఛతోడం """*. 

జన్ను (గోల్చియు బోషినవం  జితురవ్య త్తి! 

(బిబి, నానాంటికిని వాడు భౌామి యనంగ ,. 8 


శ అన 


వ॥ అంతనా భామియు భూరతుణంబునం చెష్టవాలై స్వకుల నిల. 
' యంఘున వివాహంచ్షై "పన భోమువలన గుమారకుం నమోరకలరటడసని యున్న 
యడ KE: 


‘124, భానుకవీ పంచతంతీ 


గీ॥ బంధురంబగు దారిద్యో బాధచేతం 
దన్ను దిట్టుక దుఃఖ సంతాపుండగుచు, 
విధిని దూరుచు నొకనాండు వేంగుంచోక 
నిద్రనొందిన వేళను భద్రముగను, 10 


వ॥ అధికతర దారిద్ర దుష్కు తపహారియగు నొక్క_ దివ్య పురు 
షుండా వైశ్యుని స్వవ్నంబునవచ్చి, తన దేహకాంతులు తటిల్లతలన, నద్భు 
తంబుగా నిలువంబడిన నా వణిక్కుభయ సం[భమంబుల నతనికిం బ్రణాముంబుం 
జేసిన నమ్మ హాత్కుండును (బసన్న హృదయుండై యతనిం జూచి 'యోవత్స! 
మో తల్లియగు నిల నన్ను నీ కడ కనువ వచ్చినవాండ, నీ చార్మిద్య నాశంబు 
చేయవచ్చిన "యోగి శ్రేస్టుండ, నీవును నీ నిలయంబున నొక్క దీపిక యమర్చు 
కొని చేదికమిోంద6 గూర్చున్న, భవదీయ గృహంబునకు భియార్థంబు మువ్వురు 
భిముకు లే తెంతురు. వారలం జూచినయప్పుడ కరుణారహిత హృదయుండ వై 
హాస సృమ్మున లగుడమ్ము సంధించుక యా మువ్వ్యుర వధింపుముు వారల 
శకాయంబుల యందుండి మూండుకొవ్నెరల ధనంబేతెంచు, నది స్త్‌ కబ్బు 
a నీ దారిద్యమ్ము సర్వమ్మునుం బోవు నిది నిశ్చితార్థమ్ము తలి 

౦ండకుం జండ కిరణుండే అెంచుచున్నవాండు, వ్రభాతంబున చ జెప్పిన విధం 
shots ప్పి యతండు తిరోపితుండయె నయ్యవసరమ్ము న, క్‌. 


ఉ|| ఆతండు మేలుకాంచి హృదయమ్ముశ నద్భుతమందుచుండి E 
దోర్టతనుండై౦(ద్ర దిక్షి ఖర దోంచినయప్పుడా, తీర్లమాడి (వ 
ఖార్థితిగ "వేదికాసనమునందు సుఖాసనుండయ్యు, చేతుల 
న్నాతత మౌసల మ్మొకటి యడ్డయియుండంగ శ నద్భుతంబుగ న్‌ | 12, 


చం కరముల దండమ్ము “ల్మైరయం గాయరుచీల్‌ వెలికుబ్బ, బాల భా 
స్క_ర కిరణము లన్‌ దెగడయా నరుచెంచిరి మందహోస భౌ 
సుర వదనార విరదులయి చూచుచు మువ్వురు భిక్షు, లంబరాం 
తరమున నుండి నిర్ణరులు ఛాతి జరింపగ వ వచ్చిరో! యనన్‌.' 18 


వ॥ అయ్యవసరమ్ము న నా వణిక్కు నా మువ్వురు భిత్సులం జూచి 
స్షష్వంబు .--- యమ. దండంబునుం బోలిన భుజాదండంబున నభర్చియున్న 
ముసలంబు , శె, టి, ఛయంభు లేక యాభిముకత్రయమ్ము వధియించునస్పుడు 
వాళల జేహమ్ము లందుండి మూడు. కొన్నిరల, ధనంబుదయంబయ్యు నంత్కల్లా[ేడ 


పంచమాశ్వాసము 25 


కం॥ ఆకుణవ క్రయ మొక్కట 
జోకగ భూఖాతమందుం జొప్పించి తనున్‌ 
రాకొమరు లెజటుంగకుండగలం 
(బాకటముగ ధనము నింటం బాతుక యుండెన్‌. 15 


వ! ఇట్లు వైశ్యుండు లబ్ధ్బద్రవ్యుండై సకల చార్మిద్య విచ్చేదమ్ము నోసీ 
సర్భసౌఖ్యములనుభ వింపుచు (బాహ్మణ పూజా తత్సరుండై బంధుజన పారి 
జాతుండనం గ ఫతలోలుండై. సుఖంబుండెనంత,-- 16 


కం|| ఆ కోమటికిని వశుడై 
'తేశున నొక వొరకుండు ధీయుతుండై, ఇా 
జోకను బనినేయుచుం చే 
ఇబో శ్రీ రులు వెలసీయుండు సురుచిర మహిమన్‌ 17 


కం|| ఆ మంగలి కోమటి సతిం 
ఖేమంబునం దగిలి యుండం తిని వణిజుం 
డా మంగలి సతిం నాడుక, 
'తాముసు ననో్ఫన్య సతులం దగులుక యుందుర్‌ , 18 


వ॥ ఇట్లు వై )వర్టిక వరకు లొకరొకరి ఛార్యలంగనాడుక వినోద 
మ్ములు సలువుచుండునంత, నొక్క_నాయటి రాత్రి నాపెతుండు కోవుటి 
భార్యతో గూడి యుండి ముట్లనియె, భామా! భవద్దృహమ్ము పూర్వమ్ము 
వ లెగాదిప్పుడు వస్త్రాన్నంబులకుం గొదువ లేకయుంజిన యట్టున్నది యీ 
విధం 'చెజింగింపు మనిన నది యిట్లనియె, 10 


గి; ముగురు ఛియులు మా యింటి కగణితముగ 
వచ్చియుండంగ మా సెట్టి వారీంబటి 
తు టె 
చంపివేసిన కతమున సకల ధనము 
కలిగి యున్నది మాకని కాంత ఇవె, 20 


కం॥ చెప్పిన మాటలు మంగలి 
తప్పక విని తాను నట్ల తాలుతుననుచు 


జ. 'తేజకకీవ్రలని సంస్క రిందినర (కోసళురగ ము 


lag | ఛానుకవీ పంచరంత్రీ 


న్నొప్పుగం జని యంగడిలో 
గొప్పగ దిరుగాడు భితుకుల ముగురింగ నెన్‌ ల] 


ని! భూచి వారలం జేంపంగ సొరిది నరిగి 
ఫితు మిడియెద రమ్ముంచుం బిలిచి తెచ్చి, 


తనదు నిలయమ్ము లోనికి ఛార్మి కులను 
దెచ్చి బంధించి చంపగం దివ్రరుటయును ఖల 


కం॥ ఆ, సన్న, భితు లెజిగియు 
వెగాసంబని కూతలిడంగ, మూగుర నొకనిన్‌ 
"వే సమయింవగ, నంతటః 
గాసిలి తలవరులు వచ్చి కనిరవ్నారిన్‌ . 9 


వ॥ ఇట్లు భియుద్వయాంబష్టులం దలవరులం గనుంగొని యా వీనుం 
గెక్క_డిది యని యడిగిన యా బోగు వీట్లని తమ వృతాంతంబుం జెప్పిన, నా 
మంగలింబట్టికొని రాజ సన్నిధికిం దోడ్మొ_నిపోయి వాండుచేసిన దుర్వ రివ 
సాయంబు రాజునకు విన్నవించిన నతండు నా పితుని నూలప్రాపుం చేయు 
మనిన, నా తలవరులు వానిం బంధిం చుక వచ్చునెడ, నాయంబష్టుం డిట్లనియె _ 24 


గీ! నేన కాదు యిట్టి నీచ కృత్యము భౌమి 
చేసినాండటన్న, వాని నెజింగి 
వానిం బట్టుకొనియు వసుమతీపతి సమ్ము 
ఖమునం బెట్టుమనియె [గడయ) నతండు లై 


వ॥ ఇట్లు ధవుంజాగహమ్మునం 'చైోవర్టి కాంబస్టకుల నిద్దటీని కూల 
ప్రావ్లులం జేసీ వారి భార్యల వృత్తాంతంబు: జారులచేత విని వారల మేంనం 
చై లాంబరమ్ము లు చుట్టి యశ్ని€ దగిలింపిం'చెనంత.... . 26 


కం॥ కావున వీవ్టను నకులము 
జీవము ద్రుంచితివి గాన చేడ్చడ నిన్ను 
న్నా విధము నేయన్గలెనని ' 
శవయశళ బతిశలురోం జేన్ను'ధ లి 'నిట్రనియెన్‌॥ ల ర 


పంచమాశ్వాసము 


కంl! ఆవుల సుకృతములకుం ద్వరి 
తము, దారుణమైన దుష్కృుతములకు నాల 
స్యము, వేయవలయు ఘునులకుం 
(బముదిత హృదయమున, నూత్న భఛరతాచార్యాా! 


కం|| ఇది కార ఫ్ట్‌నిది యకారసం 
బిదియగు నిది కాదు నాక యెవ్వండొనర్చున్‌ ' 
దుది వాని [కియలు చెడు బూ 
డిద యందజ్ఞానమున నిడిన్మ పాుతమువ లెన్‌ , 


ఆ॥ వె నీవు బిడ్డ వోలెనెజి నకులమ్మును 
'చెంచి నిరపరాధి (ద్రుంచితయ్య 5 
నిశ్వసింవ లేని వెదుజు చెడిపోను 
శిప్టాయుగ మువోలె నీద్ధముగను, 


వ॥ అది యెట్లని యడిగిన సతి యిట్లనియె మున్నొక్క గిరి సమిపం 
బున నొక్క వనంబుగలదందు సిద్లవటుండను యతిగలండా, యోగి తపో 
జ్ఞాన సంపన్నుండై. విలసిల్లుచుండ, సీతాసితులను నిజ్ఞలు మ్మ జాతు నాత్ర 
యించి వెద్దకొలమ్ము శుక్రూాహ నేయుచుండ నతండును వారల భక్తి కిమెచ్చి. 
సీతునకుం గూ యను నక్షురంబును ననితునకు, చా యను నతురంబునుంగా 
నిద్దతికి ద్వ స్టమరి యుపజేశించి వారలం జూచి శిష్యులాలా! యిమ్మంత్ర 
బులు మికభీపష్టన్ము లిచ్చుం జనుండని యనిపినం, జెద్ద్ధయగువా(డున్న తే 
లోకేశుణుండయ్యెం గనిస్టుండు నధో లోకేత్షణుండయ్యు నిట్లొండురుల మన 
మ్మున నిశ్చయించుకొని గురువుచే నిమంత్రితు-లై, వియల్లోక పాతాళ లోక 
మ్ములకుం జనిరంతే,-_ 


ఆ|| వె; పెద్దయగు సీతుండు దద్దయు నొక విమా 
నంబుమాోంద నెక్కి తుంబురుండు 


వోలె చనియునన్ని భూములు వెనంజూచి 
దిగువ సీమ జూడది (విరి భువికి] 


న వచ్చుచున్నంత._... 


128 భానుకవి పంచతంతీ 


కం॥ అనీతుం డథో లోకమ్ము ల 
విశదమ్ము గ జూచ్చి మింటి వీధుల జూడన్‌ 
వస(దిరుగుచు రథ మెక్కి_యుం 
గసుగు వడక వచ్చుచుండం గనె తనయన్నన్‌ ప్రో 


వ అట్టంబరత లమ్మునల--- తిర్‌ 


ఆ॥ వె] చూచి (మొక్కి లేచి సురుచిరమ్ముగ మన 
గురువు మంత్రశ కి కుదురు కతన 
నిట్టి భాగన్టమహిమ యింపుతో నబ్బెను 
ననుచుం గాంగిలిం చుకొనుచు మజీయు 86 


వ॥ అన్నా! మన గురువు చెప్పిన మంత్రమ్ము లొకరికొకరు విను 
నట్లుగా నుచ్చరించవలయ్యు నీ మంత్రమ్ము నాకు జెవ్వుము, నా మంత్రమ్ము 
నీకు 'జెప్పెదనని పల్కి, పెద్దయగువాండు గూ యనిచెస్పె, వీన్నయగువాండు 
దా యని చెప్పె, రెండతరమ్ము లు గనార్చి పలుకనపి దుర్ల ర్భ నిమెన, నయ్యిరు 
వురు రోసి యిక్టి యాభాస మంత్రంబుల నీనీచుండు వస్‌ శెటిగింపవచ్చునే! 
యని గురువును నిందించిన నా యాకాశ పథమ్మున నుండి యయ్యిరువురు 
రథంబులతోడ, భూతలంబునం బడి చచ్చి యనులోకమ్మున కరిగిరంత, 37 


సీ| మొదల విశ్నాసమ్ము పదిలమై యుండంగ 
నా మంత్రమునః గ లె నమర చర్య 
౧ 
పిదప విళ్యాసమ్ము "పేంచయమైై యుండిన 
నా మంత్రమునం జచ్చి రవనియందుం 
గావున గురువు నే కథను జెన్పినవైన 
విశ్టసించుచు నుంట శాళ్వతంబు 
నీవు ముంగిస మింద నెనరు లేకుండంగ, 
ను సంచయమ్ము నిన్నలమి కొనియె 


న్నీ మనుజు పుట్టువుం బుట్టి యే మనుజుండై న 
' నొనర నను మళ యుండెనేని 
శిష్యు చేతను గురువు చచ్చిన విధమ్ము 
'వచ్చునతనిక నని ఇప్పి .'చారిజాతీ, తిని 


(17) పంచమాశ్వాసము 129 


కం॥ చెప్పిన వని విని యా కథం 
జెప్పుమనిన మోహనాంగి చతురత తోడన్‌ 
దప్పక [పతి కీ విధమున] 
గొవ్బగు మతిం జెప్పందొడౌాం గోరికలూరన్‌ 89 


a 


నా నాథ! విను మున్ను నళిన సంభవునకు 
వాసియా ననునట్టి ఛాహ్మణుండు 
వ్‌ 
(బబ్రహ్మచర ర్థింబున (బ్రహ్మ విజ్ఞానంబు 
జనియించ్చి మందిర స్థలని నిల్వ 
కా తండు గహన మత్యాస్తక్తి తోం జొచ్చి 
విశద స్థలమ్మున నినులుండగుచు 
నాసీనుండై. హారి ననవరతమ్ముును 
[థాస్టనంబు నేయుచు6 దగిలియుండ 


శ 


ఆ॥ వ నొళ్క_ వడుగువచ్చి [గ్రక్కున నాతని 
నాశ్రయించి హితము నడుగ వలసి 
శిప్యు వృత్తి నుండ, చీకాకు వడి వని 
శారు చిచ్చు సొచ్చి కాలంబొచ్చ 40 


వ॥ ఇట్లు వెత వై శాఖ మాసమ్ము లలో మథ్యాన్నా కాలంబునం 
జిచ్చు దవిలి యడవి కాలం దోడంగిన సకల మృగంబులు, ఖగంబులు 
రొదలు చెలంగల బరువందొడంగ, నప్పుడా యోగి లేచి శిషుస్థిండు చెం 
టర, మృగంబు వోలె పరువందోొడంగిన,- 41] 


ఆ|| వె| పోయిపోయి కొంత (పాద్దొక్క- చోటను 
నలనీ నిలువంబడిన యతనిం జూచి 
శిష్మ్టవరుండు నగ్ని నీ ఘుత వచ్చా, నిం 
కొదుగరాదు మనకుం గదలు మనియె॥ 42 


వ॥ శిష్యుని వాకస్థమ్ముు లాదరించి గురున్రను 'సాంద్రగహన గిరి 
. (హొదమ్ములు 'డాంటి.చనుచో నతనికి దచాహంబగ్దలం బై యెండండాడి, జల 


180 భానుకవి పంచతంతి 


శూన్యం మైన మార్లంబుంన జనుచుండ శిష్యుండును పాతను జల 
ములు సంగహించుక నడువు బహిర్భూూమికింజని, కొన్ని జలమ్ము ల నాచ 
మనమ్ము €కేసి తక్కిన జలమ్ములు సంగ్రహిం చుకొని వచ్చె, డానింజూచి గురు 
విట్టనియె, శివ్యవర్యార! నాకు దాహం బధికంై యున్నది, నీ చేతి జలమ్ము లు 
నాకుం బోయునునిన నతం డిట్లనియె, 





ఆ|| వె॥ అను! సగుదములడుగంజన మిగిలున్న యీ 
జలము నీకుం బోయంజనదు నాక్కు 
బావవముందు ననుచుం బరుగునం బోవంగ 
గురువుకాడం బోయి కొసరి యడిెా 


ఆ॥ వె॥ ఎట్టి జలమ్యులైన నేమైనలానిమ్ము 
యిచట దవ్ప్చిదీజయేను (గోలి 
(పాణములను బబోచి పరగుదునన్న ను, 
దోయ మోకపోయె దోసమం చు. 


కం|| పోయుడి శిషరునిం బట్టుక 
కాయము రతీంపుమనుచుం గాంత్స నడిగినన్‌ 
బియుమని యతనిం గడ చుచు 
 _ బాయంయ వెసంద్రోంచిి జలము పాతను తాంతన్‌। 


కం॥ పగులగ నడిచిన గనుగోొని 
దిగులునం గుతికెండ నతడు చేవాము విడివన్‌ 
అది కనుగొని యా శిష్యండు 
మదింలయ చుం జనియెం దనదు మందిరమునకున్‌, 


కం॥ కావున, మనుజుండుచితము 
వె విధముల నెబుంగవలయు విశ్వములోనన్‌ 
ఆ విధము 'నెలులకుండిన 
నా వేందుజునంటు' నఘము లవనిలొ నాథా! 


48 


45 


46 


47 


పంచమ శ్వా 'స్ము 181 


h 


కం|| ఆని స సస్యనెని ని వతికిని 


లి 


నముగ నెటీంగించిన్యక్టి కథనమును వేడ్క_న్‌ 
బని వడ్రగ విష్ణుళర్మయు 
చెనరున సౌదర్శనులకు నెబుగయగ జెప్పెన్‌ 40 


వ॥ ఇట్లు విక్షు ప్లుళర్మ సుదర్శన నరేంద్ర నందనులకుం బంచతం(త్రమ్ము 
"లెజ్‌ంగించి వారల నీతి శాస్త్రకోవిదులం 'జేసెనని,.- శ్‌0 


సీ; వంపా విరూపాత్సు భైరవ, విళ్ణలే 
శర, నుఖ్య దేవతా వజమువేత, 
పరి పంథి గర్వ విభాళన, శీ కృష్ణ 
రాయ,భూధవ భుజారత్న చేత 
భట ఫట జ్టతిష పౌరాణిక భిష గ 
చకుణ సత్క_ వీళ్ళరులచేత, 
సంతత మదవారి చారు శుండాల ఘు 
టా జవ [పకట ఘోటములచేత్త 


రవ్యుమైయున్న వీద్యా పురన్మునందు, 

నిమ్మ హోకృతి భాను క వీళ్ళరుండు 

తెనుంగు బాస నొనెర్పెను వినుతికక్క. 

నవని నాచంద్ర తారార్క_ మగుచుం దనర, ర్‌ 


వా 


అనాలా 
—_—_ 


దానాంభ _స్తటినీ వివర్ణిత సముద్ర (వాత! దోః ఖడ్డ థా 

రా నొర్భేదన దర్ప శుంభద సుహృ[ద్రాజన్య సర్వాంగ! యో 
హోఒనూన ప్రసవాన్త! సూక్ష్మ లిఖళతాచార్యాంక! పద్మాధవ , 
'థా్య్యానా నందిత చిత్త! పార్యణ సుఖా ఛామాభ కీర్తిచ్చటా! ర్ర్‌ల్లి 


కం) తారాచల తాఠాధివ 
శారద నీరదలసద్యిశః కరర్చూరా 


పూరిత విధ్యండ కరం 
_ ఢారూఢ! రనమూానిరంతరాంచిత సదా! .. ౧.౨౨ నా కలీ 


152 భానుకభి సంచతంతీ 


తోదకము 


వారిజ సంభవ వంశ [సము[చ్రాం] 
భోరు వాశాత్రన! భూరి కృపా వి 
సర దృంగచల! సత్యే వచస్పం 

సొర! నయోన్నత చారు చరితా! 


గద్య 


ద్రిది శ్రీ ఛారతీ వరవనాద ల విచ్యాా విచిత్ర, తివృనమం(తి పుత్ర, 
సుజన విభేయ్మ భానయ నాముభేయ, ప్రణీతం చై న 
పంచతం[తి యను మహో [వబంధంబునందు 
సకంబును పంచమాశ్యాసము 


BULLETIN OF THE GOVERNMENT ORIENTAL MANUSCRIPTS 
LIBRARY, MADRAS. 





AN APPEAL. 


The Government Oriental Manuscripts Library, Madras, is unique in point 
of variety and vastness of collections covering a very wide field of Indian Litera- 
ture in Sanskrit, Tamil, Telugu, Kannada, Malayalam, Mahratti, Arabic, Persian 
and Urdu. The dates of sevéral of the manuscripts go back to many hundreds of 
years. From an academic point of view, these collections contain some very 
interesting specimens of Literary, Scientific, Historical and Artistic importance. 
A large number of them have not yet been printed and some of them are available 
only in this Library. With a view to placing these manuscripts in the hands of 
the public in a printed form, the Government of Madras were pleased to sanction 
the starting of a BULLETIN under the auspices of the Government Oriental 
Manuscripts Library. For the present only two numbers are issued in a year. 
They contain critical editions of original works in Sanskrit, Tamil, Telugu, 
Kannada, Malayalam, Mahratti, Persian and Urdu. The annual subscription 
is only Rs. 4 inland and 8 shillings foreign. Scholars, Patrons of Culture, 
Universities, Publie Libraries and Educational Institutions are requested to 
enrol themselves as susbscribers for this Bulletin and thus encourage the cause. 
of Oriental Studies and Culture. 

తీ శీలా copies of back numbers are available for sale, post free, at the follow- 
ing prices which should be sent in advance. 


Vol. 1, No. 2, July to December, 1948 
Vol. I, 1949 

Vol. Il, 1950 

Vol. IV, 1951 


కొడోడోడొ 


T. CHANDRASEKHARAN, 
* Curator" . . .. 
Government Oriental Manuscripts Library: .. 


| నే FP EG A NE " 


LIST OF CATALOGUES PUBLISHED BY THE 
GOVERNMENT ORIENTAL MANUSCRIPTS LIBRARY, 


MADRAS. 
SANSKRIT. 


DESCRIPTIVE CATALOGUES. 


* Vol. L—Part I, Vedic Literature 

* Vol, 1.—Part Il. Vedic Literature 

* Vol. 1 —Part III. Vedic Literature 

* Vol. 1L.~—Vedic Literature 

* Vol. 1Ll—Grammar. Lexicography aod Prosody 

* Vol. IV —Part T. Ithihasa and Purana 

* Vol. IV.—Part Il. Upapuranas and S.halamahatmyas 
* Vol, V.—Dharmasastra 

క Vol. VL—Dharma$astra 

* Vol. VII —Dharmasastra 


* Vol, VLIL.—Arthafastra, Kamasastra and Systems of Tndian 


Philosophy—Nya, 2 


* Vol. IXL—Systems of Indian Philosophy~—Vaisesika, Yoga, 


Mtnamsi and Vedanta-Advaita Philosophy 


శ Vol. X.~—Systems of Indian Philosophy—Dvaita, Visigtadvaita 


and Saiva Vedantas 

* Vol X1.—Systems of Indian Philosophy 
Vol. XI'.—Religion 
Vol. XIII.—Keligion 

ఖ్‌ Vol XV, ~—Religion శ 

ఇ Vol XVI.—Religion, Vrata and Piija 
Val. XVIL.—S5totras 
Vol. XVII1.—Stotras—Prasamsa Stotras 
Vol. XIX.—Stotris—Prafamsa Stotras 
Vol XX.—Kavyas 
Vol. XXT.—Kivyas 


Vol XXI,—Rhetoric, Poetics, Music, Dancing and Sil 


Sistra 
Vol. XX1II1.—Medicine 
Vol. XXIV. —]Jyotiga 
* Vol, XXV.—Supplemental 

Vol. XXVL—Supplemental 
Vol. XXVIL.—Snpplemental 
Volk XXVUI.—Supplemental 
Vol XXIX —Supplemental 

Ey Vol. XKXX.—Supplemental 

~~ Volk XXXL—Supplemental 


# Vol. EA (9011-13 | 
“* Vol. -B Gi 
* Val, EC (1011-13 
' VoL TEA (ఫీ. 
“1 15. (191410) + 
Vol. 1-6 ia ii: Neal 
* Vo]. III-A (1917-10 / 
* Vol. 129 (0017-19) = క ప da 
* Vol. 1106 (19/19) 
Vol. IV-A (1920—22) 


Vol. IV-C (1040-22 
* Vol, VA ( ee) 
* Vol. VB (1923—25)} 


ఎ 7700 to 8165 
“2106 (6 £780 


.. 12144 to 12783 
pa 


TRIENNIAL CATALOGUES, 


i 3635 04155 “100. 
oo 4156 10 400. గే 407 
‘4. 4301 {to 4415... రస 


Numbers. Price 

RS A 

a 110 46 0 12 
ప 47 to 245 0 12 
న్‌ 21610 852 20 
+, ₹539 10 1245 1 12 
1246 to 1205 18 
2138 to 2610 14 
2611 t0 3045 1 8 
3046 10 3427 1 4 
3428 to 3872 14 
3873 10 4334 1 4 


4335 to 4780 1 12 


4781 to 5122 1 12 
[123 to 55"8 1 12 
5550 to 6266 1 12 
6267 to 7006 1 12 
707 10 7729 1 12 


1 
1 
« తి 81 10 0357 1 
.. 0158 t0 10540 1 
,» 10541 to 11450 1 
..11451 to 12143 2 

3 


పజ క కక ప్రాట్‌ పీ క 


..12784 to 13068 
..1369 to 1331 
..13382 to 14076 
«14077 to 14560 
,.14561 to 15000 
..1500t to 15692 
..15693 to 16200 
..16201 to 16700 
..16701 to 17200 
= 72201 to 17700 


హానీ కాని పాట - 
ఎఆఅలిఎఆవారఎయాలితంంది లఅసగిఎలిం వఎంంలిత లిం 


BEIT పిచ SCL వాల 


(wr 
dl ఫాల్‌ 


lto342 2 

343 to 573 1 

57/4 00 801 1 

802 to 1329 

1320 to 1456 

.. 1457 to 1042 
ఎ 1943 t0 2348 6 
ఎ. 2349 10 2679 6 
.« 2620.60 2894 4 
. 2895 t0 3203 9 


స్నా 
ర 


3204 t0 3634 . 


లఅఆఅయలతలయలలఅలలఅలయలణ౧ లఅలఅలలలలటలుణంలఅలఅయలణయదల అ ౬ అయలయకుదయదులు డాడదాడానే 


ఉఅదచొాలంలంఅలల అ అలల 


వ్ర 
SANSK RIT—contd. 


TRIENNIAL CATALOGUES— (cont) 


*.Vol. V-C (1923—25) 
Vol. V1 (1926—28) 
Vol. VI (1929—31) 
Vol. VIII (1931-32—1933-34) 
Vol. IX (1934—37) 
Vol. X-A (1937-38 to 1939-40) 
Vol. X-B and X-C (1937-38 to 1939-40) 


GENERAL. 
Alphabetical Index of Sanskrit Manuscripts, Part TL. 
Alphabetical Index of Sanskrit Manuscripts, Part 1] 
Alphabetical Index of San-krit Msnuscripts, Part 11] 
Author Index of Sanskrit Manuscripts 
TAMIL, 

DESCRIPTIVE CATALOGUES. 
Vol 1.-—Alphabet, Primer. 
Literature 


Vol. 11.—TIubasa, Purana Religion and Philosophy (Va'sqa- 


vism 
Vol. IIl.—Religion and Philosophy (Saivism) 
Vol. IV.—Religion and Philorxophy (Sarvism) 


Vol. Vl.—Miscellaneous 


Lexicography, Grammar and 


Vol. V.—Alchemy, Medicine, Magic, Witchcraft and Supplement 


Vol. VIL—Local Kecords 
Vol. + LIl.—Local Records 
TRIENNIAL CATALOGUES. 
Vol. 1. —Miscellaneous (1910-13) 
Vol. 11.—Misce llaneous (1914-16) 
Vot. IlI.— Miscellaneous (1917-19) 
Vol. IV. —Miscellaneous (1920-22) 
Vol. V.—Miscellaneous (1%23 25) 
Vol. VI—Miscellaneous (1926-28) 
Vol VI1.—Miscellaneous (1929-34) 
Vol. VIIL.—Miscellaneous (1645-43) 
Vol. IL— Miscellaneous (1944-49) 


GENERAL. 


Alphabetical Tndex of Tamil Manuscripts. Vol. I 
Alphabetical Index of Tamil Manuscripts, Vol. (1 


Alphabetical Jndex of Tamil Manuscripts, Vol. 122 Local 


ecords 

Author Index of Tamil Manuscripts 
TELUGU. 
DESCRIPTIVE CATALOGUES. 
Vol. L—lIthibasa, Puraya and Mahatmya 
Vol. II (1) —Srigara Prabandhas 
Vol. II (2).—Srigara Prabandhas 
Vol. 1I1—Srigara Prabardhas 
Vol. IV.—Prab: ndhas—Dvipadakavya 
Vol. V.—Grammar, Prosody and Lexicography 
Vol. VL—Vacana Kavyas 
Vol. VIlL.—Satakas | 
Vol. VIIL.—Yaksaganams and Daqdakams 
Vol 1X—Vedanta | 
Vol. X—Gayita and Jyotiga 
Vol, XL—Medicine 
Vol. XI1.—Music (Safigita) 
Vol. XIlL—History * ॥ ॥ 
Vol. XIV.—Local tracts (Mackenzie Collections) 
TRIENNIAL CATALOGUES, 

Vol. L- Miscellaneons (1910-13) 
Vol. 1].-—Miscellaneous (1913-16) 
Vol. I1L.—Miscellaneous (1916-19) 
“Vol, IV. —Miscellaneous 1919-221 
‘Vol. V,—Miscellangous (1922-28) 
Nok Vic Miseellanepus (1928-41), 


శ 


wa 


Numbers. 


4416 to 50411 
£042 105 80 
£381 to 5532 
5533 to 5700 
2701 to 5996 
597 10 64%6 
6497 to 7496 


శే 10 511 


512 to 1122 
1123 to 1120 
16 1to 1867 
1868 to 2173 
2174 t0 2725 
2726 to 2949 
2950 to 3169 


1to 114 

115 to 310 
311 to 49 
40 to 535 
236 to 859 
860 to 952 
౪53 to 1055 
1056 to 1473 
1474 to 1605 


.. 2400 10 2101. 


.s 


222 to 2502 ' 


2593 to 2౧57 


hal 
లురం గిం 
హను 


న. 
అమె 
యఅదిుయలణవలడు * 


In the press. 


13 12 
10 0 
3 6 
1 8 


అలయ ణల 


1 14 


0 
220 
600 
310 0 
600౦ 
1912 0 
3 40 
Zn ihe press. 


bat 
రందరాయదు ఈ ౦ 


రజిబనరాM జా 
ల్‌ jee టీ 
రాత నుండ 
అణ అం దఅచయం౧ఐయలదఅలఅయలణం 


mo 


(ar 
స 


wd నాల్‌ 
స అలరాఖరాణుఎఅల 
అందదదదిఅంంణదణదిదడు 


మారాడు దట రారు రాలు మజాను 
wy 


కో 
క్‌ 
క నెధయం 


శ 


ar 


క్యేటనుతట లా 


యూ 


సోీలనయరారా - 
ము అంధిడాం 


yl 





4 
TELUGU —contd, 


GENERAL. 


Alphabetical Index of Telugu Manuscripts 

KANNADA; 

DESCRIPTIVE CATALOGUES. 

Vol. 1.—Grammar, Lexicography, Prosody, Itihasa and Purana 
Vol. 11.—ltihasa and Purana . 
Vol. III1.—Religion—Agama | ల స 
Vol. 1V.—Religion—Agama, Virasaiva and Christianity 
Vol. V.—Religion and Kivyas 
Vol. VI.—Kavyas | 

GENERAL. 


iphabetical Index of Kannada Manuscripts 


MALAYALAM. 
DEscRIPTIivE CATALOGUES. 


Vol. 1 Miscellaneous 
Vol. II Do. 
GENERAL. 


Alphabetical Index of Malayalain Manuscripts 


ISLAMIC LANGUAGES. 


Descriptive Catalogue of Islamic Manuscripts, Vol. 1 
Descriptive Catalogue of 13120110 Manuscripts, Vol. Il 
Alphabetical Index of Urdu Manuscripts 
Alphabetical Index of Persian Manuscripts 
Alphabetical Index of Arabic Manuscripts 
MARATHI, 


Alphabetical Index of Marathi Manuscripts 


Subject Index ot Marathi Manuscripts 
Descriptive Catalogue of Marathi Manuscripts—Kaifiyats 


N. కె The books marked with an asferisk are out of stock, 





Numbers. Price. 
RS, A, Pe 


1to 138 60 
139 to 317 4 12 
318 to 476 6 12 
477 t0 825 211 
826 to 1038 35 2 
In the press. 


రఅరదుదిదికా 


2 4 గ్ర 


110 351 8520 
352 to 368 280 


లు 
గ 
అదరదాడాణరా 


1. Inonevolume 914 0 


In the presse 


Oe mp Gey 





LIST OF BOOKS PUBLISHED BY THE GOVERNMENT 


ORIENTAL 


MANUSCRIPTS LIBRARY, MADRAS, 


UNDER THE MADRAS GOVERNMENT ORIENTAL 
MANUSCRIPTS SERIES. 


Serial 
Number 


rR 


MEE స్మ 


10. 
11, 


12. 
13. 


14, 
15. 
16. 


17. 
18, 


19, 
20. 


న 


Name of the work. 


*Sa r va-siddhanta-' 


sahgraha 
*GCanita-sirasahgraha 


Padya-ciidamani with 
commentary 

Brahma ~siddhi with 
commentary 


Ratnesvara - prasadana- 
natakam 
Ramanuja-campii with 
commentary 
Mahabhigya with the 
commentary of Kai- 
yata and super-com- 
mentary - Pradipodd- 
yotana of Annam- 
bhatta, Vol.I. Ahni- 
kas 1 to 4. 
Sastradipika with the 
commentary Ma yi - 
khavali 
Bala bharata with com-~ 
mentary 
Nayi-mafijari 
Damarukam with com- 
mentary 
Srigara- ష్‌ Part I. 
Mahabhasya with the 
commentary of Kai- 
yata and the super 
commentary Pradi- 
poddyotana of Ar- 
nambhatta. Vol. II. 
Ahnikas 5 to 9. 
NanndGr Kandikaiyurai. 


Manikka-vacakar Am- 
manai. 

Adi-parvattadi-parvam. 

Vast-carittiram, 


Sakala-piti-k a t bh 3-n i- 
dhanamu. 


Pafica-tantramu. 
Sundara-kandam (Riama- 
yanam) by Venka- 


matya. 
1 న Bhaga 
Rafigabhyasam. 


Name of the Editor. 


M. Rangacarya, M- A. 


Rao Bahadur, 
Do. 
Do, 


Mahamahopadhyaya 5, 


Kuppuswami Sastri. 
P.P, 5. Sastri 


Do. 


P.P.S.Sastri & Dr. A. 


Sankaran. 


P.P.S, Sastri 


Do. 
Do. 
Do. 


జ Do. - 
T. Chandrasekharan, 
M. A.LT. 


Do. 
Do. 


Do. 
Do. 


Do. 


Do. 
Do. 


Do. 
‘Do. ; 


Language 


SANsSKKRir, 


Do. 
_ శం. 


Do. 
Do. 
Do. 
Do. 


Do. 
Do. 


Do. 


Do.' = 
. Do: 


* TAMIL. 
Do. 


Do. 
* Do. 


Tretvsv. 


Do. 


KANNADA: 


MALAYALAM 
Do. ే 


R 


oa 


a3 


గు చుక 


Price. 
126 
40 
ర్‌ 0 
12 0 
20 
0 0 

0 


20 12 


In the presse 


In the 


2 
2 
గ్ర 
1. 


ర త 
అ యదు 6 


ల 


In the press. 


Do. 


, Doe 


Do. 


Do. 


.. De 
“= సేం 


Po, 


-Do. 


| IN. B —No. | is available at the Balamanorama Press, Mylapore, Madras. 


Nos 8to 12 are available at the Sri Vani Vilas Press, Srirangam. 
+The books marked with an asteriskare out of stock, 


LIST OF BOOKS PUBLISHED BY THE GOVERNMENT 
ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS, 
UNDER THE MADRAS GOVERNMENT 

ORIENTAL SERIES, 


Serial 
Number. 


I. 
Il. 


IIL. 
IV. 


VL 

Vi, 
VII. 

IX 


XT, 


XII. D 


XII. 


XIV. 
XV. 


XVE 
xvii 
XIX, 
RX 
XXL 


చ 


XXH. Kan 


un 
ల. 
. XXV. 


XXVL 
నద), 


Name of the work. 


Kappal Sattiram 


Anubhava Vaiddiya Mu- 
trai. Volumes 1 & Il. 


Vol.t 
Vol. II 
Attana Kolahalam 


Upadésa- న Volu- 
mes I, Ill. 
Vol. lI 
Vol. 11 
Vol, HI! 


. ColanParva Pattayam 


Kongadesa Rajakkal 
SivaJ fina dipam 
Datca-nayanar Vaiddiya 


Attivanat 
Abhinaya-darpanamu 


= Augadha.ydgamulu 


Vaidya Nighantuvu 
hanur-vidya Viléasamu 


Yoga-darsana-vigayamu 
Khadgalaksana Siromani 
Tantra-s డె r a: sangraha 
(Viganarasaniya) 
Bhargava-nadika 


Haribharacaturaigam 


Brahma - sitravrtti-Mi-. 


taksara of Ahnam- 


atta 
Nyayasiddhanta-tattva- 
mrtam of Srinivasa 
Garbha:-cikitsa 


Vastulaksanam and Sil- 
pavigayam 

akku - saram - Bala- 
prahodham 

Kanakku-saram 


Kriyakramam 


omen of Camut- 


ariya 
Ratta: atam | 
Vaidya: sarq-sangraha 


Name of the Editor. 


T.P. ౨212012092 Pillai, 
౨5.0. L 


Dr, C. Dorairajan & Dr. 


C. 5 Utiamarayan, 
H.P.I.M. 


Tirumalai Sri Saila 


Sarma 
V.S.Chengalvaraya 
Pillai, MM A 


C.M. Ramae¢handra 
Chettiar, B.A., B.L. 
Do, 

T.P. Palaniappa Pillai, 

D a క 
| 10. agarajan 
LEM yYag jan, 
TV: గే స్థ ఏ2 220, 


Dr Vom Sankara 
Sastri q 

Veturi “Prabhakara ( 
Sastri 


Vedam Lakshmi Nara- 
yana Sastri, B.O L. 

N, Venkata Kao, M.A. 

Vaidyaratna, Dr. M. 
Dorsiswami Ayyangar 

Dr.C.Kunban Raja, 
M.A. D. Phil. 

S. K. Ramanatha Sastri 

P.S, Rama Sastri 


న్‌, Subrahmanya Sastri, 
B O.L. 

Dr. N, Madhava Menon, 

A.M.A.C., 

S, K. Ramanatha Sastri 


కో 


Dr C. Achuta Menon, 


షా ఈ 


Do. 


P. Narayanan Kutt ¥ 
Menon, M.A. 
H. Sesha Ayyangar 


Do. 
Vaidyaratna Dr, 6. 
సన A, 


BLM 


Language. 


Tamil 
Do. 


Telugu 
Do. 


Do. 
Do. 
Do. 


Sanskrit 
Do. 
Do. 
Do. 
Do. 

Malayalam 
Do. 
Do. 
Do. 
Da. 

Kannada 


Do. 
Vol. I 


Price, 
Rs Al 


nr క ts వం pm క సః = Min UI i జా చు ఉం 
ణు న్‌ 0:౫ 
డాయదాడా 


క 
అ ఆఅ 569 00-2 ఈ ఆ 


సయానీ 
సె వసో 
చు ద ద ౫ అద రర డ్డ ఆ డా దాడి ద ౫ దా GG ౫౯ 6౫ (౧౫౧ అఆలాలటలు 


నాట 00 ౧:౫ [౧౫ [ల 9౫ 6౮ ౬౯ 


షొ 
ye 6“ ర 
ల్లి 


Serial! 
Number. 


XXVIM. 
XXIX, 


XXX. 


KXXI, 


XXXII 


XXXII, 
XXXIV. 


XXXV, 


Serial Nos, XXXVI to LXX 
TANJORE MAHARAJA SERFOJI'S 


LXXI. 


LXXI, 


LXXIII, 


LXXIV. 


LXV, 
LXXVI. 


LXXVIT, 
LXXVIII, 
LXXIX, 


LXXX, 
LXXAXI, 


LXXXIL 
LXXXIII. 


LXXXIV, 
LXXXV. 
అ అత 


LXXXVII. 


LXXXVII 
LXXXIX, 
XC. 

XCL 

XCIl. 


XCilIl. 


Name of the work 


Asva-sastram of Abhi- 
2726206472 

Ausadhagalu-1 Vaidya 
Visaya 

Safigita-ratnakara 

Sipa Siastra 

Jami-al-Ashya 

Tibb-e-Faridi 


Tahgiq-al-Buhran 
Safinat-al-Najat 


Vaiddiyak Kalaficisyam 


Anubhava-v aid di ya- 
mural, Vol. 11 

Anubhava Vaidyamu 

Saiviacara-sahgrahamu 


Arcgya-cintamani 
ay ss with Ratna- 


sdtrarthamrtalabari 
Ratnz-dipika and Rat- 
na sasiram 
Asva-cikitsa 
Phalasara-samuccaya 
Mahbha-saram 
Saptarigi-nadi 
Karnataka Rajakkal 
Savistara Carlitiram 
Bharata-siddhantam 
Pillaippiqi-Vakatam 
Anubhava  Vaiddiyam 
ol. 
Mattu~-Vakatam 
Brahma Vidya Sudhar- 
navamu 
Rayatala Cintamani 
Vaidya-cintimani 
Kumara Ramuni Katha 


Katamaraju Caritra 


Deva-keralam (Candra- 
kala-nadl) ‘ 


7 


Name of the Fditor 


Dr. వె, Srinivasa Rao & 
H Sesha Asyangar 

Vaidyaratna Dr. 
Srinivasamurthi, 
B.A., వ, వ. & 
CM. 

MMariappa Bhat, 
M.A., LT. 

U Sitaramacarya 


Afzal-ul-Ulama Hakim 
Abdul Qadir Ahmed 
Sahib 

Do. 


Do. 
Janab Rahim Ahmed 
Farooqui, M.A. 


were published under the auspices of the 


Language. 


A&nnnada 


Do 


Do. 
Do, 
Persian 
Do. 


Do. 
Do. 


Price. 


424 
6i4 0 


to 


13 8 0 


wa కాజ OO 
3 

ec a 
ఉదిాడా 


SARASWATHI MAHAL LIRRARY. TANJORE. 


Dr. C.N. Ku brine 
HP.I.M., & Dr. V.S 
Parvati, i. LM, 

Do. 


Dr. Mulugu Visvesvara 
et | జ! 

Vidvan G. J. Somayaji, 
క్త 

Dr. N. Visvanatha Sarma 

Karappankad V.S, Ven- 
katacaryaswami, 

Dr. R. Nagaraja Sarma. 
M.A, Ph.D., LT. 

Sri P. 5. Rama Sastri 


Dr. C.K. య రలు 
Nair, B. V. 

Dr. C. ig Meupon. 
B.A. Ph.D 

Dr. M.Kk. Vaidyar, 
A.M.A.C. 

Professer K. Natesan 

V. Ramachandra 
Dikshitar, M.A. 

P. Sambamurti, B.A., 
B.L. 

Vaidyaratna Dr. M. 
Duraiswami Ayyangar 

Dr. CN. Kuppuswami, 
HPLM. 


 Azizuddin, 

B. ఉం GMLV C; BV. 

Se, Ph. D, (Edin.) 
V. V. Krigna Rao, B.A. 


T. V Subba Rao, BL.A., 
నష 


Dr. Mulugu Visvesvara 
Sastri, H.P.I.M 

Dr. N. Veale: 
nayya, M.A, Ph.D 

Sri V. Prabhakara 
Sastri 


Sn T. S.. Ranganatha 
“ Josyar 


Tamil 


Do. 
Telugu 
Do. 


Sanskrit 
Do. 


Do, 
Do. 


Malayalam 


Sgnskrit 


280 
500 
600 
200 
కర్రీ | 
340 
240 
180 
800 
1100 
20 00 
In the press. 
Do. 
Do, 
Do. 
Do. 
Do. 
Do. 
Do. 
Do. 
Do. 
Do 


Serial 
Number. 


XCIV. 


 XCv. 


XCVL. 
XCVII. 


XCVIIT. 
XCIX, 


C, 


cd 


CIl. 


Name of the work, -. 


Patafijala - Yogasiit r a- 
bhagya-vivaranam 
Kili-vandu-samvadam 
Advaita-vedantam 
Barhaspatya-sitra with 
Commentary . 
Karana-paddhati 
Yoga-saram 


Vaidya-sara-sangraha 
Volume 11 


Sadguru-rahasya 


Shawakil-al-Hur 


Name of the Editor, 


వ, 5 Rama Sastri and 
ఏ మ Krishanamurt 
Sastri 

V. H. Subrahamanya 
Sastri 

న్‌ K. Ramanatha Sastri 

Dr. C. Achyuta Menon, 
B.A., Ph. ౨. 


Do. 
Dr. M. K. Vaidyar A.M. 
A 


Vaidyaratna Dr. G Krini- 
vasamurti, B.A., B.L., 
M.B. & ఆ M. 

Sri M. Mariappa Bhat, 


aan on | 
Dr. M. Abdul Haq, M.A. 
D. Phil. 


Languuge, 


Sanskrit 


Malaydlam 


Do. 
Do. 


Do. ళీ 
Do. 


Kannada 


Do. 
Arabic 


Price, 


In the Press 


Do. 


Do 
Do. 


Uo. 
Do. 


Do. 


260 


In the press 


వ bs Sls NS ca 
Terms of Sales 
Packing, Postage and Sales Tax extra, 

25 per cent. discount will be allowed to all bona fide book-sellers, 

Books will not be sent by V. P. P, 

The cost of the books together with the sales tax, packing and postal charges, 

should be sent in advance to: 


TE CURATOR, 
GOVRRNMENT ORIENTAL MANUSCRIPTS 
LIBRARY, UNIVERSITY BUILDINGS. 
TRIPLICANE, MADRAS 5. 


INDIA. 


